నూతన విద్యావిధానము 


రచయిత: 
మహాత్మాగాంధి 
సంకలనము: 
భరతన్‌ కుమారప్ప 
అనువాదము: 
తల్లాప్రగడ 


ప కాశరాయుడు 
Wa వా 


గాంధి సాహిత్య వ చురణాలయము 
-గాంధి సారక నిధి ఆం ధృశాఖ 


కాకినాడ 


తొలిముద ఇ 
కలీ 

ఆగష్టు 1960 

(కృతులు : 2000 

వెల రూ. 2.00 


ఆసహడాబాద్‌ నవజీవన్‌ టనువారి అనుమతితో 
se (Ue 


ముద్రణ: 


సుజన రంజనీ ముద్రాశాల 


బద 
శాజమపహేం ద్రనర ము 


త ల 
జః 


భారత దేశ స్వాతం త్య(వదాత, జాతిపిత, సత్యెయుగ 
స్థాపనాణార్యు లేగాక (పవంచానికి నూతనన ౨ బే శాన్ని అం 
దించారు మహాత్మాగాంధి. ఆయనరచనలు [(వతిభాపలోనికి 
అనువదింవబడవలసి యు న్నది, కాన గాంథిజీరచనలను తేలుగు 
లోనికి అనువదించి (వచురించి, ఆంధ వజానికమున కందించు 
సంకల్పముతో గాంధి స్మారక నిథి, అంధ శొఖవారు (వత్వే 
కముగా (వచురణశాఖనెలకొల్సి కృషి చేస్తున్నారు, గాంధీ 
సాహీత్య(వచురణ నలహోనంఘము 1959 జూకమాసమ్లుల్లో 
నెలకొ”ల్బబడినది. తదుపరి సంపాదకవర్ల మేర్చర్తచ్చి (వచు 
రణ కార్యక్రమము నిర్వహించుటకు 1959 అక్టోబరు 2 తేదీన 
గాంథిసాహిత్య (వచురణాలయము స్థాపించబడినది. ద్రింతే 
వరకును స్యామిసీతారాంగారి తరు 66 డక్ట్‌ బృదిసచర్య *; 
మల్లవరపు విశ్వేశ్వరరావుగారి అనుపాదము “'నాముతము”, 
కొడాలి ఆంజనేయులుగారి అనువాదము ““మున్నగామ పున 
ర్నిర్నాణము (వచురితమైనాయి, 

నాల్లవది “నూత నవిద్యావిధానము. ”” విద్య చేతివరి శ మై 
ఆధారవడియుండవ లెను. చిన్న పిల్ల వాడు (గామములోని 
వ్యవస్థకు సహాయవడవ లెనను భావములో నూతనవిద్యా 
విధానమునుగూర్శ్చి తమ అధభి(పొయములను వేర్వేరుసమయ 


4 


ములందు వెలిబుచ్చారు, ఆవ్యాసములు యిందు విషయక వు 
ముననునరించి పొందువధు స బడినవి. 


అంధ వ్రచేశమందుగల నివిధనంస్థలు, వ్యక్కులు వీని నువ 
యోగించిననాడే యో, వ చురణల లక్యుము సిద్ధించగలదు, 
ఇంటింటా యిార చనలకు స్థానముండవ లెనని మూకోరిక, 
గాంధిసాహిత్యమును (ప్రణారములోసనికి తసుకొనివచ్చు 
బాధ్యత మాలతో బాటు యావదాం[ధ్రులు వహింపవ లెనని 


మా నిజ్ఞ ప్పి. 

(శ్రీనగర్‌, ఇట్లు విధేయుడు, 
కాకినాడ, మల్లవరపు వెంకటకృష్థా రాను 
లీ]. 8, 1960, అధ్యతుడు, 


గాంధి స్యారక నిధి ఆంధ శాఖ, 
గాంధి సాహత్య (వచురణ శాఖ, 


పాదకుని పీఠిక 

గాంధిజీ భారత చేశమున నూతన విద్యా [వయోగమాౌను 
పారంభించినది ఇటీవలనేయెనను, ఈ విషయమున ఆయనకు 
చిరకాలమునుండి త్మీవమగు నిశ్చితాభిపాయము లుండెను. 
దథీణాఫికాలో టాలొస్థాయి మే త్రమునునెలకొల్సి, చాల 
యేండ్లకు పూర్వము, వ తన పద్ధతిననుసరించి బిడ్డలకు 
కికణనిచ్చెను. ₹ తదువరి ఇండియాలో me తతర ఈ 
బిడ్డలు నివసించిన తావులంటదె దెల్ల ఈ నవీన విద్యావద్దతిన 
త అవలంబించు చున చ్చెను, గ 1087 లో ఈేళ 
మున తానువ్యాపింవ జేసిన నవీన విద్యా పద్ధతి ఆయశకు 
కొ త్రదికాదు, పూర్తిగా మూడుదశాబ్బములపాటు ఆయనచే 
బిడ్డలపై (వయోగింవబడ్‌న ఈవిధానము మంచి ఫలితముల 
నిచ్చెను, 

ఆంగ్లేయులు బ్రిండియాలోొ (వవేళచె పెట్టిన ఆంగ్యపు_న్తక 
విద్య ఆఫీసు గుమస్తాలను తయాద చేయుటేే ప్ర ఉళ్లైశింవ 
బడెను. వస్తూత్పత్తి చేయగల నై పుణ్యమునుగాని, యత్న 
శీలమునుగాని వెంపొందించుశ క్తి దానికిలేకపోయెను, చది 
విన వారిని, | వజలనుండి దూరముచేసిన చదువది, వారి పాండి 
త్యము (ప్రజల శకేమా[తము పనికిరాకుండ పోయెనని గాంధిజీ 
కని'పెళ్టైను, ఆంగైయులు మనపురాతన (గామవ్యవస్థను 
ధ్వంసము వేసి శ గా) మాలను వి చేకీనరుకులలో నింపి వేయుట 
వలన, సంఘము ఇన్నా భిన్న మయ్యెను, వృత్తులు నథించినని, 


6 


(వజలు నిస్సహాయులై కి. దారిద్ర్యము, నిదద్యోగము, 
నిస్పృహ వెన్నంటినపి, చదివినవారు తమ చదువును సలా 
భము కొరకును, బీదలను చాథించుటకును ఉవయోగించు 
చుండిరి, (గామవద్యద్యా రా (పజల ఆర్థిక స్టితిని బాగుపరచుట 
యొక్క కు ఈదుస్థికిని త లగించగలమార్షమని గాంధిజీగు ర్తిం 
వెను. కనుక (గామ వృత్తులద్యారా వద్యగరవ బడవ లెనని 
ఆయన చెప్పెను. బెడ్డలను ఉత్పత్తిదారలుగ చేయవలెను, 
అయితె పకన శేవలము అర్ధసంపాదన  వరులుగ చేసిన 
వాలునను పొరపాటు మాత్రము మహాత్ముడు చేయ లేదు. 
వారు ఉత్తమమానవులుగ తయారు కావ లెనను విషయమున కే 
ఆయన ప్రాధాన్యత నిచ్చెను. బిడ్డల హాన్తనై పుణ్యము ఎంత 
ముఖ్యమో, వారిమనస్సు హృదయమువికాశ ము నొందుటయు 
అంతముఖ్యము. వరభాషలో నేర్పబడువిద్యకు జీవితముతో 
నంబంధముండదు, దానికొక నిర్హి ప్రమగు ఆశయముండవ లను, 
బిడ్డలమాతృభావలో నె అదిజరుగవ లెను. విద్యవస్తుత? విద్యా 
రల సాంఘిక, సాంస్కృతిక వాతావర ణముతో సంబంధించి 
యుండుటయేగాక, అందే అదిపుట్టి పెరుగ వలెను, 

పూర్తిగ నశించిపోనున్న మనఆర్థిక సాంస్కృతిక జాతీయ 
జీవనమును ఈ విద్యానంస్క-రణ చ్యారా పునరుద్ధరించుటకు 
గాంధిజీ పూనుకొన్నారు, చేతివనుల పము విద్య 
గరపుటళో మరియొక ఉద్దెశ్యము కూడకల దు. నేటియంత 


t 


నాగరికత దేశ వజలకును, పారి శామిక ముగ వెనుక బడియున్న 
వారికిని బాధలను, 'చానినత్వమును కెచ్చి పెట్టినదని గాంధిజీకి 
ధృవవ డెను, వనిచేయువాసికి స్వేచ స లేదు, స్వాతంతము లేదు. 
రాష్ట్రాధిపతులకో, ధనవతులకో అతడు వరాధీనుడై యుండ 
వలసినదే. అంతేకాదు. నిరంతర జాతివై రాలకు, [వవంచ 
యుద్ధములకు, వినాశమునకు ఇదేకారణ మగుచున్నది, కనుక 
భారీయంత 9 వర్మిశమలను వదలి, (గామవర్ని శామలను చెల 
కొల్పుటయే చేశమునకు శుభంకరమని గాంధిజీకితో చెను, 
పారిశా/మికుల శక్తియు, నై పుణ్యమును వృద్ధి చెందుటకును, 
వారికి శాంతి స్వాతం్యతములు చేకూరుటకును ల్రిదొక్క_ కు 
మార్గమని ఆయనకు స్పస్ట్థమయ్యెను,. యంతములనుండి 
తయారగు వస్తునమృద్ధికంు, వ్య _క్తీవికానము, స్వాతం 
(తము ఎక్కువ విలువగలవి యని ఆయనడణ'దేశ్యము. కనుక 
చేతివర్మిశమలును, సేద్యమును వృద్ధి చెంది (గామస్తులందరు 
కలసి [గామ శే మముకొరకు జ మ్య శుభ దినముకొరకు 
ఆయన వేచియుం జెను, అట్టి భావిసౌభాగ్యదశకు బిడ్డలను 
తయారుచేయు విద్యాభ్యాసము చతివరి(శమచై విధిగా ఆధార 
వడవ లెను. ఇట్లు గాంధిజీవర్చర చిన నిధ్యావదితికి అహింనయు, 
అట్టడుగు [పజల స్వాతం త్యమును పునాదులు, 

ఈ కాలపు మనుష్యులు స్వేచ్చ, పజాధివత్యము, శాంతి 
యనీ జోరుగ మాట్లాడుచుందురు. కాని పినికి అనుగుణ్య 


న 


మగు ఆర్థిక వ్యవ వస SE నిలువని-చో ఆవి మనకు లభించ 
వని వ ఆర్థిక మె! త్రమున మనము నాటినదానికి తగిన 
(వతిఫల మే తెరిగి లభించునను సట గాంధిజీ గుర్తించి 
నంతగ మరెన్యరును గ్వర్తించియ.2న లేదు. వస్తూత్సత్తియే 
మన అర్థిశాశయమగుచో. మనకు తేలు ఫలితము ఆమా(త మే, 
అందు స్వేచ్చ లేదు. శాంతి లేదు అట్లుగాక మనము కోరునటే 
'స్వేచ్చయు శాంతియు కయినచో, అవ్వకు మన ఆర్థిక; 
రాజ్యాంగ, నాంఘీకన న్యవస్థలన ను, మననిద్యా పభానము నుకూాడ 
మాట్బుకోవలెను. ఇందువలన నస్తునమృద్ది ఒకవ్వుడు నెనుక 
బడిపోయినను వబ్బండి లేదు. ఈనాడు మూానవకోటి యావతే 
వాంఖించుచున్న శాంతి స్వాతంత్యముల నంపాదనయే 
గాంధిజీ వేసిన విద్యావణాళిక మొక్క ముఖ్యాశ యము. 

(1) బిటిషువారు ఇండియాలో (వవేశ వెట్టి పెట్టిన విద్య 
రొబుక్క_ నిరర్ధక త్వము (2) గాంధిజీ స్థావింవనెంచిన అహింసా 
సంఘవ్యవస్థ.....ఈ రెండును ఆయన బేసిక్‌ లేక నవీన విద్యా 
పద్దతికి అనుకూల వాతావరణమును కల్పించినపి. 


జ్‌ 


ఈ వాతావరణము నటుండనిచ్చినను, వస్తుతః విద్యా 
శాస్త్ర, సిద్ధాంతములరీ త్యా కూడ గాంఖిజీ వణాళిక్కవశంన 
సీయ మే. ఈ సిద్దాంత మేమనగా : 

(అ) వ్య క్కియిక్క_ సమస్త శక్తుల వికాసమే నిజమగు 
ఏద్య శానిని జడయు ఉత్తమసాధనము మానవుని కియా 


9 


శ క్షి. జీవశ్య్మాస్రరీశ్యా కియాళీలమునకు దోవాదము చేయు 
టయ మానసికళ కుల వనియనెడు మనన్వ త్వ శా న్ర్రజ్ఞుల 
సిద్ధాంతము సరియైతే, క్ర) యాశీలమునుండి యే దను ప్‌ 
వృద్ధి చెందునన్న నిర్వివాదసిద్ధాంతముపై ననే గాంధీజీ విద్యా 
వద్ధతికూడ సుస్థిర ముగ నిలిచియున్న దని చెప్పవ లెను. | కియాత 3 
కముశకాొని వట్టివిషయజ్ఞానము మనసుకు బరువై, దానిని అణచి 
వేయును. అపుడు నహజ[వకృతి అందుకొని, మనసుకు 
రక్షణ నీయనిచో మానసిక అజీర్ణ ము పట్టుకొనును, 

(ఆ) మరియు ఈ విద్య బిడ్డలోని నపహాజళక్కుల నన్నిటిని 
వికపింవ జేయవ లెనన్న చో, అదియొక వృ_త్తెపనిమాలము 
ననే గరవబడవలెను, ఎందువల్ల ననగా బిడ్డకునమన్యలను 
కల్పించి, జిజ్ఞాసనురగిల్చి, తద్వారా వానిశీలమును, కళాభి 
రుచిని వెంపొందించునది వృ త్తివనియే, కేవలము పు _స్తకవిద్య 
ఇట్లుండక ఎక్క-డి కక్క-డ పాథీక వ్యవహారమగును, చేతి 
వనితో నంబంధముతేని మానసిక కితుణ ; మనో వికాన 
మును కలిగింవని శౌరీరక వర్మిశమ ; (కియాశ క్రికిగాని, 
మనోవికానమునకుగాని సంబంధించసకళ, మతబోధ-____ఇట్లు 
దేని కచే విడివడియుండును, బెడ్డజీవితము అవిభాజ్య మగు ఒకే 
వస్తువు గనుక, దానిలోని సమ _స్తశ కృులకును సమాభఖివృది 
నీయగల శిత్షణయే సంపూర్ణమానవుని తయారు వేయ 
గలదు.  వివిధవిద్యా శాఖలలో (ప్రత్యేక పాండిత్యములకు 


LU 


పాథాన్యత ఈయబడు చున్న ఈరోజులలో విద్యార్థిలోని 
స్ట కృలన్ని టికిని నమ్మ గన్‌కానము నిచ్చు విద్యా విధానమును 
గాంధిజీ [వతిపాదించుట చాల నమయోచితము, మిక్కి-లి 
ఉపయు_క్రముకూడ, 

తనయుద్దేశ్యములను ఒక పద్దతిలోసికి చెచ్చి రూపొందించు 
టకు తగినంతేసమయము గాంధిజీకి లేకపోయెను, ఇది మన 
దురదృష్టము. సున్ని తములై న శువ్క_సిద్దాంతముల నల్లుటలో 
గాంధిజీకి నమ్మకము లేదు, సత్యమని తనకు నిశ్చయమైన 
వానిని ఆచరణలో జెట్టుటయే ఆయన _తనకర్తవ్యముగ 
నెన్నుకొనెను. తన యభి[ప్రాయములు కార్యరావమునకు 
వచ్చుటయ్‌ వానినిజాయితీక్‌ నిదర్శనముగ ఆయన 
భావించెను, 

పాఠకుల సౌాకర్యముకొరకు గాంధిజ్మ వాతలును, ఉవన్యా 
ములును, వీలైనంతవరకు లేదీలవరునను, ఈసంపుటమున 
కూర్చబడినపి, “* విమర్శలు, విశ దికరణములు ” అను అయి 
దవభాగము ఒక ప్రత్యేక (ప్రాముఖ్యము, అభిరుచి కలది, 
ఈ అధ్యాయములో గాంధిజీ అనేక నసంశయములను, కష్టము 
లను ఎదుర్కొ-నుచు, తన సిద్ధాంతమును స్పస్టీకరించి 
యున్నారు, 
బొంతాయి : _--భరతకొకువూరవ్న, 
అక్టొ బరు 1,1950. 


విషయ సూచిక 


ఆధ్యాయము 


ఠా ల iE wD BD [4 


నంపాదకుని పీఠిక 

మొదటిభాగము : సూతీ నవిద్య 
నూతన విద్వయొక్క- అవశ్యెకత 
వృ _త్తీద్యారా సద్య 
మనోవికానమా లేక (భష్టత్వమా ? 
జాతీయ విద్యల నై ముఖ్యాంగ ములు 
చదువుమూట ఏమి? 
నయీతాలీమ్‌ వలని ఫలితము 


శెండవభాగము : బేసిక్‌ విద్యా సమావేశము 


7 వీద్యానమా వేశంలో ఆలోచసియాంశములు 
రి (పథానసమస్య 
న్‌ యం[తయుగ ము 


10 
11 
12 


13 


విద్యా సమావేశము - ీర్మానములు 
నభ ముగింపు 
ఒక ముందడుగు 
మూడవభాగము : స్వ్యయంపోవ విద్య 
విద్య - మద్యపానపు రాబడి 


17 
24 
విరి 
వలి 
ల్‌ 
శిరి 


వ్ర 
4లి 
ర్‌ి 
54 
సగ 
50 


స్ట్‌ 


14 
15 
16 
17 
18 
19 
20 
21] 


22 
విరి 
24 
25 
26 


27 
28 
29 


| 


12 


విద్యను గూర్చిన తికమక 
స్యయంపోపక విద్య 
న్యయంపోవక విద్య = నంభావణలు 
న్యయంపోవక పాఠ శాలలు 
చవేయుటయేగాని, సోమరిఅలోచనకాదు 
బొంబాయిలో (పాధమిక విద్య 
స్వయంపోషకత్వము - వరీతు కాదు 
తుదినిశ్చయములు 

నాల్లవభాగము : ఉపాధ్యాయులు 


విజ పి 

పౌధమిక ఏదో పాధ్యాయ ధరఖాస్సుచారులకు 
బేసిక్‌ విద్యా ఏధానములోని ఉపాధ్యాయులకు 
అహింస వె ఆధారము 

బేసిక్‌ విద్యలోని ఉవ థ్యాయులు 


అయిదవభాగము : విమర్శలు, విశదీకరణములు 


(వణాళికను బలవరచుట 

ఒక నిమర లకు జవాబు 
ఒకఅమెరికనునితో సంభావణ 
మతవిద్య 

బేసిక్‌ విద్యా (వణాళికకు అగ్ని పరీత్ష wl 


64 
65 
68 
78 
80 
85 
91 
92 


9ఈ 
94 
95 
97 
100 


102 
105 
111 
116 
118 


వ్ర 
లలి 


ప్రీ 
ల్‌ 
86 
లీ? 
లిరి 
లి 
40 


క్ష 


42 


శీలి 
44 
45 


46 
47 


13 


బేసిక్‌ విద్యా (వణాళికకు అగ్ని వరీతు TI 
పాశ్చాత్యులనుండి తెచ్చుకొన్న 

దిగుమతి వస్తువు కాదు 
మధ్యవరగణాల స్ధె సానికన సలం దారిచూపుచున్న వి 
తకిలీ ౫ ఆటవస్త్సు జ 
పు స్తకహపఠనము ౫ చేతివరి| శమ 
చేతిపని, మానసి కాభివృద్ధి 
చేసిక్‌ శితణపొందినవాని లక్షణములు 
మంత్రుల సమావేశములో వశ్నలు 
మాతృభాష. ౫ ఇంగ్లీ షు 
నూత నవిద్యలో వై ద్యమునకు నతు 
విద్యావే తలతో 

ఆరవభాగము : బేసిక్‌ విద్యా ఫలితములు 
నూలువడుకుట, శీలము 
ఎడారిమధ్య ఉద్యానవనము 
చేతివరి శమలద్వారా ఏద్య 
వడవభాగము : బేసిక్‌ తరువాతవిద్య 


కాం|7సు మంతిత్వములు; బేసిక్‌ తరువాతవిద్య 
[కొ _త్తవిశ్య విద్యాలయములు 


128 


188 
185 
141 
148 
144 
146 
148 
155 
156 
159 


171 
178 
175 


177 
182 


నూతన విద్యావిధానము 


సుందటి భాగవుు : నరాతన విద్య 


1 
నూతన పెద్యయొక_ ఆవశ్యకత 


౫ంపాదకుడు : విద్య యనగా అతురజ్ఞానమని సామాన్య 
ముగ అనుచుందురు. చదువు, (వాత, గణితము నేర్చుట 
(పాధమిక విద్యగా చెల్లుబడి అగుచున్నది, వ్యవసాయదారుడు 
స్యాయమార్లమున తిండి నంపాదించుకొనును, నామాన్య 
లోకజ్ఞానమంతేయు అతనికున్న ది, త ల్రిదం|డులు, భార్య, 
బిడ్డలు, తోడి (లం - ఏరందరి యడల ఎట్లు (పవంర్తించ 
వలెనో అత సడెరుగును, పీతి, ధర్మమును చక్కగ అర్థము 
వేసికొనగలడు, ఆచరింవగలడు. అయితే తనచేరును "తాను 
(వాయలేడు. అట్టివానికి చదువు చెప్పి వమిచేయవలెనని మీ 
యు'కేశము 1 అతని సుఖమును కొంచెమైన మిరు పెంచ 
౫లరా? ఆ పూరిల్లు, దారి ధ్యము యెడల అతనికి అనంతృ చి 
కలిగించవలెననియా మో కోరిక శ మోరట్లు చేయదలచినను, 
అట్టి విద్య అతనికి అవనరమనిపించదు. (వచండమైన పాశ్చాత్య 
భావవాహినిలో కొట్టుకొనిపోవు మనము, ఉచితానుచితములు 
వాచారించక (వజలకు ఈ మాదిరి విద్య గరపుటకు తీర్మానించి 
నాము, 

3 


18 నూతన విద్యావిధానము 


ఇక, ఉన్న కవిద్యను తీసికొందము,. నేను భూగోళ ఖగోళ 
శ్యాన్తాములను, బీజ, మేత గణితములను నేర్చితిని. అయితే 
"నేమి + అందువల్ల నేను నాకుగాని, పొరుగువారికీగాని ఎెట్లుప 
యోగ వడగలిగితిని! ఈ శాశ్ర్రములను నేను నేర్చుకొన్న 
"దెందుకు ? హై పండితుడు విద్యనిల్లు నిర్వచించినాడు : 
“ఏవని శరీరవ్వు చిత్తమున వూ ర్రిగ లోబడి చేత-నెనంత పని 
సంతోషముతో చేయ సంసీదమో, ఎవని బుదినిర లము సూతుయుక ము 
సౌష్టవము ఆయి చక్క_గ పనిచెయున్నో ఎవని మనస్సు మూల'సత్యముల పె 
ఆధారపడిన విజ్ఞానముతో నిండియుండునో ఎవని ఈూ(బేకములు (కమ 
శిక్షుణద్వారా బలమైన ఇచ్చాళ క్రికిని మృదు వెన మనస్సాటమీకిన్ని లోబడి 
యుండునో ఎవడు సమస్త సేచ(ప్రవృత్తులను గరి ౦చుచు, ఆందరిని తన 
వలె భావించి గారవించునో ఆతడే ధారాశమగు విద్య నేర్చినవాడగును. 
ఎందువల్ల ననగా అతడు (ప్రకృతియొక్క_ నిత్య'సం'సర్లము ననుభబదిం చును. 
ప్రకృతి ఆతడు పరస్పర వూర సవాకార భావమున (బతుక చుందురు. 22 
ఇదే నిజమెన విద్య య కే, నేజేసిన శ్యొన్ర్రావఠన మంతయు 
డాం ౧ 
నాఇం[దియ సి గహమునకు వనికిరా లేదని నిక్చయముగ చెప్ప 
గలను. కనుక ఈ (పాధమిక ఏిద్యగాని, ఉన్నత వద్యగాని 
శావలసిన వనికి ఉవకరించదు, అది మనకు మనుష్యత్యము 
సీయలేదు. మనచే క_్తవ్యపాలనము చేయించలేదు. 


పాఠకుడు : అయి సే, ఇన్ని విషయములు మూరు నా శెట్లు 
"ఇలీయ జెప్ప గలుగు'దున్నారు *మోరు పొందిన ఆన్న తవిద్య 
నలన కానిచో, ఈ వివరణక క్తి మోకెట్లు కలిగినది ? 


నూతన విద్యయొక్క_ ఆవశ్యకత 19 


సంపాదకుడు : ఇది మంచి (వశ్న, కాని దీనికి జవాబిచ్చుట 
సులువు, ఈ యున్న తే, "లేక (పొధథమిక విద్య నాకు లేకుండి 
నచో నా (బతుకు నిరర్ధశ మయ్యెడిదని నేను ఏమాత్రమును 
నమ్మను, మాటలాడ గలుగుటచే, నేను సేవచేయ గలుగు 
చున్నా ననుకొనుట యు సరికాదు, సేవచే యు కోరిక నాకున్న ది, 
దానిని నెర వేర్చుకొనుటలో, నేరు నేర్చిన ఏిద్యను ఉవయూగ 
వరతును, డాని నద్యిని యోగము కరాడ [వజాకోటికి ఉవక 
రించదు. మోనంటివారి కొరకే దాని యువయోగము. ఇది 
నా వాదమును బలవరచుచున్నది. మన మిద్దరమును 
కృతిమ ఏడ్యావిధానముమొక దుష్పభ"వములో వడిన 
వార మే, నేను దానినుండి తప్పించుకొని, నా అనుభ వములను 
ఈ విద్యలోని కుళ్ళును మాకు తెలువ యత్నీంచుచున్నాను, 


అట్లని అన్ని సందర్భములలోను అతు రజ్ఞునమును నేను 
ఖండించువాడను కాను. ఇదియొక మూఢ నమ్మిక కారాదని 
మూత మే నావాదన, అతురజ్ఞానము మన "కామధేనువు కాదు, 
దాని స్థానమున అది యున్న ంతేవరకు ఉవయు కము "కాగలదు, 
ఇంద్రియ న్మిగహనము, సీకివ ర్తృనము స్థిరపడిన చోట అత్‌ర 
జ్ఞానము మంచివని చేయును. కావబసినవారికి అడి మంచి 
ఫలితము సీయగలదు; జీవితమున శొక అలంకారము కాగలదు, 
అయితే ఇట్టి విద్యను నిర్బంధముచేయ బని'లేదు మన (సాచీన 
పకకకి మనకు చాలును, శీలమును సెంచుకొనుట షో 


20 నూతన విద్యావిధానము 


అందు [వధాన వివయము. ఇదే (పాధమిక వి నిద్య. అట్టి పునా 
దివై నిర్మింవబడు గృవాము సుస్టిరముగ ను 
ట్ట అయితే స్వరాజ్య నంపాదనకు మీోదృషప్టిలో 
ఆంగ్ల విద్యతో వనిలేదన్న ట్లు నను భావింవదగునా ? 
నంపాదకుడు : అవునని. కాదనికూడ నా జవాబు, కోట్ల 
కొలది (వజలకు ఆంగ్ల భావను నేర్పజూచుట వారిని బానిన 
లను చేయుటయే. మెకాలే ప్రభువు ఆంగ్ల గ భావకు చేసిన 
పునాదివల్ల జరిగిన వనియిది, అతడీవశి ముగా 
సినాడని నేననుటలేదు కాని కలిగిన ఫలితము అశే, 
స్వ రాజ్యమును గూర్చి మనము విబేశభావలో మాటలాడు 
కొనవలసి వచ్చుట శోచనీయము కాడా? 
ఐరోపావారు. తీసిపార వేసిన అద్దాంతములు, వద్ధతులు 
' మనమాచరణలో పెట్టుకొందుము, అక్కడి ఏద్వాంసులు 
ఎవ్పటికవ్వుడు వలసినమాంజ్బలను చేసికొనుచుందురు, మనవెవూ 
వారు విసర్జించిన విధానములను పట్టుకొని దేవ్రలాడుదుము, 
అచ్చటి (వతిరాష్ట్రమును తనయ భీవృద్ధికై_ పాటువడును, 
ఇంగ్లాండులో ఒక చిన్న భాగము వేల్పు, 'వేల్చుువజల మాతృ 
ప. స త్మీవకృషి. జరుగుచున్నది, ఈ యుద్యమములో 
ఆంగ్ల భాకనెలరు లాయిడ్‌ జాడ్డి (వధానప్మాత వహించి 
నాడు. ఇక మనస్థితియేమి ? మనము తప్పుడు కంగ్లీ షుతో 
"లేఖలు (వాయుచుందుము. మన *ఎం.య్‌, "ల స్థిలికాడ ఇం, 


నూత న విద్యయొక్క ఆవశ్యకత 21 


మన ఉత్తమభావములన్నియు ఆంగ్ల్గములోనే వ్యక్త వడు 
చున్నవి; ' కొం్మ7సు నభా కార్య క్రమము నడచుచున్న ది 
ఆంగ్లములోనే; మన (వఖ్యాతవార్తావ(తికల ము[దణకూడ 
ఆంగ్ల ములోనే, ఈ స్ధితి చిర కాలమిక్రైయున్న చో, ముందు 
తరాలవారు మనలను దూషించి దుమ్మె తిపోయుదురు, 

ఆంగ్ల విద్య నేర్చి మనమిాజాతిని వానినజాతిగ తయారు 
చేసినామని మరువకుడు. మోనము, నిరంకుశత్యము “పరిగి 
పోయినవి. ఇంస్లీ షునేర్చిన బ్రిండియనులు (వజలను మోనగించి 
భయపెట్టుటకు జంకరు, మనమిపుడేదైన (వజాసేవచేయు 
చున్నామంకేే, మనబుణములో అల్పాంశము తీర్చుకొను 
చున్నా మన్న మాట, 

నేను న్యాయస్థానమునకు వెళ్లీ అక్క-డ వాడవలసినది ఆంగ్ల 
భావ, నా 'బారిష్టరువృ శ్రిలో మాతృభాషను మాట్లాడరాదు 
కదా ! మరొకరు దానినుండి తధ్గమాచేయవలసియుందురు, 
్రిదెంత అనంగతము |! ఎట్టిబానిసత్వము ! దీనికిగాను నేను 
నిందించవలసినది ఆంగ్లోయులనా, లేక నన్నేనా? ఇంగ్లీషు 
చేర్చిన మనమే ఇండియోను వానినగ జేసినాము. ఈజాతి 

వము మనకే తగులును, ఆంగ్లోయ.లకు కాదు, 

మో చివరి పశ్నకు నా జవాబు "అవును “కాదు కూడ 
అంటిని, ఎట్టు “అవునో” విశదవరచితిని. ఎందుకు “కాదో 
ఇక ఏనుడ్లు, 


22 నూతన విద్యాసిధా నము 


ఆంగ్ల విద్యను పూ _క్తిగానవలి మనము (బతుక లేకున్నా ము, 
నవనాగరికశోయను వొగము మనలనింతగా వట్టి వేసినది, ఇది 
నరకే ఆ పద్యను నెర్చియున్న వారు, ఆవనరమె తే దానిని ఉవ 
యోగవరచుక్‌ వచ్చును. ఆంగ్లేయులకు లేక మనవారికి ఆంగ్ల 
మునే జాబులు! వాయుట తవృనియెడల (వాయవచ్చును, 
అంగ్లోయు శే కమ నాగరికతతో తామెంత ఏసిగియున్నా రో 
మనకు తెలియ.టకుగాడ అది వనికివచ్చును, బంగీ షంచేర్చిన 
త ల్రిదం[డులు తమబిడ్డలకు సీతిబోధను మాతృభాషలోనే 
చేయుచు, వారికి మరొక భారతీయ భావనుకూడ నేర్పవలెను, 
చెద్దవారై నపుడు వాడుకూడ, కావలసిన-వో, ఆంగ్లము నేర 
వచ్చును. నిజముగ మనాకాభావ అనవనరమని చివరకు తేలి 
పోపలె, తద్యారా ధనార్జన చేయు ఉ గేశముండ రాదు, కిట్లు 
కొద్దిపాటి ఇంగ్లీషు చదువుటలో గూడ తడ్యారా మనము 
చేర్వదగిన దేదో, తగని చేదో నిర్ణ యించుకోవలె, మనము 
వయే [పకృతి విజ్ఞాన శా సములు నేర్వవ లెనో నిర్ణయము 
కావలె, బ్రంన్లీ కం డిగ్రీల వ్యా వూూహము మనలో అంతరించిన 
తక్షణమే మన [పభువులు చెవులు రిక్కించి చూతురు. 
పాఠకుడు : అయితే మనము గరవవలసిన విద్య ఎట్టిది 4 
నంపాదకుడు : ఈ పవయము కొంతవరకు వెన చర్చింవ 
బడినది, కాని మరికొంచెము నిచారింతము, చేశ భావలన్ని టిని 
మనము వృద్ధి చేయవ లెను, _వాటిద్యారా నేర్చవలసిన పాఠము 


నూతన విద్యయొక్క_ ఆవశ సకల 28 


లేవో ఇక్క-డ విశదీకరింప బనిలేదు, ఆంగ్ల భా లోని మంచి 
(గ్రంథములను మన చేశ భావలలోనికి అనంవదించవ లెను, 
ఇవాల విజ్ఞాన కాస్తా)లను నేర్యవలసియున్నామ కు కవట వాద 
మును మనము వదలుకోవలెను. మతము అనగా నీతి శికుణకు 
(వధమస్తాన ముండవలెను, నంస్కా-రముగల వతి భారతీయు 
డును తన మాతృభాపకుతోడు, తాను హీందువుడై తే నం 
న్మతమును, మహామ్మాదీయుడై తే అరబ్బీవి, పార్శీయెలే 
పారళీకమును, అందరును హిందీని నేర్చుకొనవలెను, హిందు 
వులలో కొందరికి అరబ్బీ, పారశీకములును; కొందరు ముస్లిము 
లకు, పార్సీలకు సంస్క్భతమును రావలెను. ఈ_త్తరాదివారు, 
వళ్ళిమరాష్ట్ర)ములవారు కొందరు తమిళము 'సర్చుకొనవ లెను, 
పిాందీ అఖిలభారత భామ శావలెను, అది పారశీక లివితో 
గాని, చేవనాగరితోగాని (వాయబడవచ్చును, హీొందూ - 
ముస్లిం మతి దృఢపడుటకుగాను రెండు లిపులను నేర్చు 
కొనుట అవసరము, మనమిది చేయగలిగినచో ఆంగ్ల భామను 
కొద్ది కాలములో అక్క_డనుండ్‌ తో లి వేయవచ్చును, బానిసల 
మైన మనకిదంతయు అవసరమే. మన డాస్యముతో -ఈ జాతికి 
చానినత్టము దావరించినది, మన స్వాతం త్యముతో అదియు 
స్వతంత్ర మగును, 

పాఠకుడు : మతవీద్యా సమస్య ఇవాల క్షీష్టమైనది, 

సంపాదకుడు : కాని నుతకిశ్‌ణ లేకుండసాగదు, ఇండియా 


విత్త నూతన విద్యావిథానమా 


ఎన్నటికిని నా _స్తిక దేశము కాబోదు. గడ్డు నా_స్తిక్యము 
ఈ భూమిపె వరిలదు. ఈ వని కషమే, మతవిద్య అనగానే 
ర are శ్రా 

నా తల తిదుగును, మన మతబోధకులు కవటులు, స్వా 
వరులు; మనము వారినదకు వెళ్ళవ లెను, ములాలు, దసూరు, 

© య కతన ఫస 
(బాహ్మణులు తాళము చెవిని తమచేత బెట్టుకొన్నారు, నారు 
ఏవేకళూన్వులై నప్పుడు ఆంగ్ల విద్భనుండి మనము పొందిన 
శ కిని మతవిద్యకై పినియోగించవ లెను, ఇది ఏమంత కష్ట 
మైన వనికాదు, [వజాసము[ దప్పు అంచుమా।త మే 'మెలవడి 
నది. ఆ యంచు నున్న వారు మాత్రమే పరిశుద్ధులు “కావలె. 
ఈ వర్గమునకు జెందిన మనము మనలను నుదిగావించుకొన 
వచ్చును. | వ్రజాబాహుళ్యమున కీమాట వర్తించదు. ఇండి 
యాకు మరల (పాచీన (పతిభ రావలెననిన, మనము వెను 


కళకు మరలవ లెను 
హింద్‌ స్వరాజ్‌ 18న ఆధ్యాయము. 


2 
వృషక్తిద్యారా విద్య 
(నూతన విద్యనుగూర్చిన ఆలోచన మొదట తనకెట్లు 
కలిగెనో, వృత్తిని. విద్యను సమన్వయించుటను గూర్చి 
తవ యు చేశ మేమో గాంధిజీ కొన్ని సంభాషణలలో విపుల 
పరచెను, ] 


వృతిడ్యారావిద్య బీర్‌ 


విద్యలో నూతనవద్దతి రావలెనని చాలాకాలము [కిందటనే 
నాకు గట్టిగ తోచెను, నేను దవీణ్శాఫికానుండి తిరిగి వచ్చిన 
వీదవ, నన్ను మాడవచ్చిన విద్యాధ్ధలతో మాట్లాడుచుండగా, 
(పస్తుత విచ్యావిధానము నివృలమయ్యె నను నంగతి నాకు 
ధృవమయ్యెను, కనుక ఆశ్రమ పాఠశాలను చేతివనుల శిత, 
ణతో (ారంభించితిని, దీనిశే అత్యధిక (పాముఖ్య మియ్య 
బడుటచే పున్తకవిద్య లేదనివప్పి విద్యార్దులు విసుగు చెందిరి, 
వా రట్లనుకొనుట పొరపాటు, చదువు కొడ్డియైనను, ఇతర 
చోట్ల పిల్లలకు నేర్చబడుదానికంబు పఏీడు నేర్చినది యక్కవే, 
అయినను ఆడి నన్ను ఆలోచనకు పురికొల్పినది, పు _న్తక విద్య 
(వక్క-నె వృత్తీవనిని మరొక విద్యగా చనేర్చుటకాదని, వృ త్తి 
వనిద్వారానే మిగత విషయము లన్నియు రావలెనని నాకు 
'లేలిన న. అందుచే వృత్తివిద్య బాధక రమనిపించదు, 
పుస్తకపు చదువుకు ఒక నూతన అర్థము, నూతన (వయోజ 
జనము కలుగును. 

ఇంగ్ల ముభావను కతీపివేయుటకే మేము నిశ్చయించితిమి, 
కారణమిది : పిల్లలకున్న నమయములో అధికభాగము 
ఇంగ్న షం వదములను, వాటి [పయోగములను జ్ఞావకముంచు 
కొనుటతోనే తీరిపోవుచున్న ది, అంకే కాదు, వారు నేర్చినది 
తమ స్వంత భాషలో మరల చెప్పలేరు. ఉపాధ్యాయుడు 
చెప్పినదానిని సరిగా అరకు చేసికొన లేదు, ఇదియ్యిట్టుండథ్టా, 

4 


26 నూతన విడ్యావిధానము 


శివలము అలక్ష్యుమువలన తమ నంత భామనుకూడ మరచి 
పోదురు, వె రెండు చెడుగులను నివారించుటకు వృ త్తివని 
సూలమున విద్య గరపుట ఒక్క-శు మార్లముగ నాకు కను 
వించినది, 

"బాలుర తెలివిలేట లెంతవరకున్నవో వరీకీంచుటతో 
మొదటి పాఠము [పారంభింతును, తరువాత తకిలీని వారి చేత 
బెట్టుదును, 

ఎన్నో ఇతర చేతివనులుండగా తకిలినే ఎందులకు (వ వేశ 
పెట్టవలెనసి మోరడుగ వచ్చును. మనవారు క ని పెట్టిన "మొదటి 
చేతివనులలో తకిలి ఒకటి, అది యుగముల తరబడి (బతుకుచు 
వచ్చినది, ఆదికాలమున మన బట్టలన్ని యు తకిలీ నూలుతోనే 
నేయబడు చుండెడివి, రాట్నము తరువాత వచ్చెను, 
రాట్నముతో సన్ననూలు రానికారణంచేత, మరల తకిలీకే 
పోవలసి వచ్చెను, తకిలీని కనివెట్టుటలో మానవుని కల్పనా 
శక్తి అంతకుమును వెన్నడును వెళ్ళనంత యెత్తునకు వెళ్ళెనుః 
హాస్తనై పుణ్య మెంతవరకు ఉవయోగవడగలదో అంతవర 
కువయోగ వరువబజెను, అయితే, ఈ వనిముట్టు శీవలము 
నిద్య చెరుగని కారి కుల చేతులలో ఉండిపోవుటచే, దాని 
వాడుక తప్పిపోయెను. చానినుద్దరించి (గామపునర్ని ర్మాణము 
చేయవ'లెనన్న చో బీడ్డల విద్యా భ్యానము తకిలీతోనే (పారం 
భింపవలసి యుండును, పూర్వము మున నిత్యజీవితమునందు 


వృత్తి ద్వారావిద్య 27 


తకిలీకుండిన నానమును బోధించుటయీ నేను బిడ్డలకి చ్చు 
రెండవ పాఠము. తరువాత చర్మిత్ర పాఠము వచ్చును. తకిలి 
(కమముగ ఎట్లు నశించిపోయెనో చెవ్వుదును, (బిటిషు తూర్చు 
ఇండియా నంఘ చరితతోనో, మహమ్మదీయ యుగము 
తోనో చరిత (పారంభింతును. ప్రెండియా నంఘము 
స్వార్గముతోో - వారికున్న నరుశే స్వార్ధము-మన (వథాన వరి 
(శచును గొంతుపిసికీ చంవీ వేసిన చరితను విపులముగ బోధిం 
తును. తదుపరి క్షు వముగ యంత నిర్మాణము, అనగా తకిలీని 
తయారుచేయుట, వచ్చును, అఆదికాలమున మట్టి లేక పిండి 
వుండకు మధ్య గుచ్చబడిన వెదురుపుల్ల తకిలిగా వనిచేసి 
యుండును, బీజోరు, బెంగాలు రాష్ట్రములలో ఇవ్చటికింఠను 
ఈ రకపు తకిలీ నిలిచియున్న ది, తరువాత మట్టివుండకు బదులు 
కాల్స్చిన మట్టి బిళ్ళ, తరువాత ఇటీవల ఇనుము, ఉక్కు. లేక 
ఇత్తడి బిళ్ళలు వచ్చినవి, వెదురు పుల్లకు బదులు ఇనువపుల్ల 
వచ్చినది. ఇక్కడ ఇంకను విపులవరచవలసిన విషయము 
లుండును, తకిలీబిళ్ళ పరిమాణము, పుల్ల పొడవు, అంతే యెందు 
కుండవలెనో, అంతకుమించికాని తగి కాని ఎందుకుండ రావో 
బోధింపవ లెను, తరువాత (వత్తి, [వత్తిలో రకములు, అది 
వండు రాష్ట్రములు, ఇత్యాది విషయములవై కొన్ని ఉవన్యా 
సము లుండును, [వత్తిని వై రు చేయు సిధమునుగూర్చి, దానికి 
అనువైన భూములనుగూర్చి స్యా నతకు అనుభ వజ్ఞానమును 


PAs నూర న విద్యావిధానమయు 


కల న లెను, ఇది మనలను కొంచెము న్యవసాయ వరి శవ 


వణానారుల కిది బోధించుటకు ముంధు ఉపాభ్యాయుడ 
౦వ చేసికొని యుండవలెను, వడికి? 
కట్టు చిటపటలు క్ష wat at స 
పోల లక్క, వడుగు పేకలు, ఇటి వమయములను తెలిసికొనుట 
చా | పాధమిక గ నుంతయు వచ్చును. (వత్తిని 
రు చేయుట మొదలు వ(స్రోని ర్నాణము వరకుగల వనులన్ని 
టికి నంబంధించిన శ్వా నము, చరి తో, గణితము అన్యోన్య 
నంబంధథము కలిగియుండును, 
విల్లలకు నేర్పబడు చేకివనినుండియే శారీరక, మానసిక, 
ఆధ్యాత్మిక శిక్షణ యంతయు గరవజడవలెనని ఇందలీ| వధాన 
విషయము. ఈ శితుణమూలమున పష సప. శక్ర లన్ని 
టిని వికసింవ శేయవలెను, చరిత, భూగోళ, గణిత పాఠము 
లన్నియు ఈ చేలివరి| శమతో నమన్యయింవబడవ లెను . 
వారిజన్‌ వి 11_6.’88. 
9 
మనోపికానమా ? లేక |భ భష్టత త్యమా? 
ఇటీవల నా తిరువాక౯ొకకారు, మ(దాసు వర్యటనలో నన్ను 
కలస్లికొన్న ఇనాలమంది విద్యార్థులలోను, మేభావులలోను 


మనోబికాసమా ? లేక (భపత్నమా లి 29 


బు ఏికొనమునకు బదులు బం రం దుర్విని యోగమునే 
చూచితిని, [వస్తుత విధానములోని దోవమిది. ఈ వికారము 
లకు దోహద మిచ్చునది, మనస్సును వెడమార్లమున కీడ్చు 
నది, అభినృద్దిని ఆటంకవరచునది ఈ దోవమే, సేగా౯ాలో 
నకు చేఫెన (కఈోాగ ములు నా యభి[పాయమును ధృవ 
వరచివసి కావి: నా [వయోగము లింకను అనంపూర్ష ములు, 
కనుక వానిని నేను బుజువుగ తీసికొనను, నే నిపుడు ఇచట 
వ్య_క్రవరచు అభి|పాయములు 1904లో దవీ.ణా[ఫికాలో 
“ఫినిక్సు* నివాస మేర్ప్చడిన నాటినుండియు నా కున్న వే, 
చేతులు, కాళ్లు, కళ్ళు, చెవులు, ముక్కు, మొదలగు అవ 
యవములకు తగిన శికుణ నిచ్చుట ద్వారానే నరియెన మాన 
సికాభివృద్ధి కలుగ గలదని నా విశ్వాసము, అనగా వివేకముతో 
బడ్డయొక్క- అవయనములను వనిలో వెట్టుట మెదడుకు తరి 
తముగా వికానము నీయగల ఉ _త్తమమార్షము, కాని మనళ్ళ 
రీరాలు రెండును కలిసి వృద్ధి చెందుతూ, తో డోడ ఆత్మను 
'మేల్కొల్పనిచో, మొదటి కెంటిది నిరర్హకమగు పాథీక 
వ్యాపారమగును, ఆధ్యాత్మిక నీక్షణ యనగా హృదయ 
వికొనమును కలిగించుట యని నా భావము, బీడ్డయొక్క- 
అధ్యాత్మిక, శారీరక శక్తుల శిక్షణతో కలిసి విద్య నడచి 
నపుడే చక్క-ని నునోవిశానము కలుగును. పీనిలో ేనికది 
విడివస్తువు కాదు. ఒక్కొ-క్క-టిగ విడదీసి యభివృద్ధికి తేవచ్చు 


త్‌0 “నూతన విద్యావిధానము 


ననుకొనుట వాల పొరపాటు, 

శారీరక, మానసిక, ఆధ్యాత్శిక శకులను సరిగా సమన 
యిచంక పోవుట వలన కలుగు దువ్ఫలి తాలు స్పష్టముగ కన 
ఖబడుచువే యుండును, ఆవని మన నంఘము నలుముకొనియే 
యున్నవి. మన అ వ(క్రజీవిత నంబంధాలనుబట్టి, వాణిని 
మనము చూడక జేక ఏఐ వ్ర చున్నాము. మన (గామాణుల విష షయ 
మాలో చింపుడు. ఇ బాల్యం నుండి వారు దినమంతా కష్టించి, 
పొలంలో వనిచేయుదుడు, వారి వశువులమధ్య'నే వారియునికి, 
వాటి కష్టమువంటి దే వారి గష్టముకూడ, వారి (బతుకంతయు 
నిరంతరము అలనటతోను, నిర్చీవమగు వెట్టిచాకిరితోోను కూడి 
యుండును, ఏ మతపు మనోవికానం గాని, ఆత సౌందర్యం 
గాని లేక, వారు వశువ్రల స్థితికి దిగిపోయినారు, దుః ఖమయ 
జీవితాన్ని ఎట్లాగో ఈడ్పుక "టూ కాలతేవం చేస్తారు. 
ఇవ్వుడు పట్టణ పాఠశాలలలోను, కా లేజీలలోను విద్య యన 
బడునదంతేయు మనోశకుల దుర్వినియోగ మే, వారి దృష్టిలో 
మానసిక శితణకును, శరీర (శ మకును ఎట్టి నంబంధమును 
లేదు, కొని శరీరారోగ్యమునకు వదో ఒక విధమైన వరి|శమ 
కావలెను కనుక నిరువయోగమగు వదోయొక కృతిమ 
వ్యాయామములత్‌ కాలముగడపుదురు, ఇట్టి శుష్క_ వ్యాయా 
మముతో శయానై న యువకునికి ఒక్క సామాన్య (శమ 
జీకికున్న నపానళ & యుండదు, కించిత్తు వనిచేయుటలో తల 


న జ ల్డ కో లి 
మనోవికాసమొ * లేక (భప్టత్వమా ల్ల 31 


నొప్పి బయలుదేరును, ఇ్రంచుకసీపు సూర్యరళ్ళి లో నిలువ 
గానే తల దిమ్ము పుట్టును. మీదు మిక్కిలి ఇదంతయు “సహా 
జమే” అని అతడనుకొనును, దీనితో వాని హృదయము శిమ్‌ణ 
"లేక వెడమార్షము వట్టి దాసి యిష్టము వచ్చినట్లు వరుగిడును. 
నె తిక, ఆధ్యాత్మిక అరాచకమే దీని తుది ఫలితము. కాని 
ఇవొక మెచ్చుకోదగిన విషయముగ వరిగణంవబడుచున్న ది !! 

ఇట్టుగాక, ఆదినుండియు శ్రద్దతో హృదయ శితుణను 
వొందిన బిడ్డ విషయము కీసిలొందము. నూట నడుకుట, వ; (డం 
గము, సద్యమువంటే ఒక వృ _తిలో శితుణపాందుచు, దానికి 
నంబ౨ధింలచిన వసిముట్లు ఉవయాగము, వాటి తయారు నెరిగిన 
మరొక పిల్ల వాడితేడు. అంగ సాష్ట్రవము, ఆరోగ్యముగల వవ్‌ 
రాన్ని, అనుభవజ్ఞానముయొక్క_ నిత్య పరీకలో ఉ త్తీర్ణమైన 
మనళ్ళ క్తి కిని కూడ అతడు కలిగియుండును, "కేవల పిద్వత్సం 
బంధమగు మేధస్సు కాదది, గణిత శాన్ర్రుజ్ఞానము, తనవృ త్తిని 
జయ వదం చేయగల వివిధ శాస్తా)ల జానము అందు కలిసి 
యుంటపి, మనొ "ల్తానం కొొరకు సారన్యతమునుకూడ వీటికి 
చేర్చి కే అతని విద్య పూర్ణ తనొందును. ఇందు మనస్సు, శరీ 
రము, ఆత 1 నమవికానమును పొంది, సహజమైన సమన్వయ 
జీవితము సిద్ధించును, మనుష్యుడనగా "కేపలము మేధస్సుగాని 
"లేక వట్టి స్థూరశరీరం కాని కాదు, ఒక్క హృదయము, లేక 
ఒక్క అత్మమ్మాత మే "కాచు; పూర్ణ మానవుడు తయారగు 


84 నూతన విద్యావిధానము 


టకు -ఈ మూటియొక్క_ సరియెన సమపాళ్ళ కలయిక అవ 
సరము, ఇదియి వద్యనుగూర్చిన సరియైన అర్హ శాతము. 
స్వాతంత్ర్యము వచ్చిన విమ్శుటనే ఈ (వణాళికను అమలు 
వరచగల మనుకొనుట తల[కిందు పద్దతి, కోట్లాది (వజలను 
తవు తెమ వృత్తులలో విపేకముగల (వపణులను చేయనే, 
సర్వజనుల నమ్వి సుఖనంవదలకోనమే తాము [బతుకు 
చున్నట్లు అందడును భావించవలె, ఈ వని జరిగినశ్లుతేనే, 
స్యాతం! త్యమును ఆతి తంరికముగ రాబటగలము, 
ర *ా* వీ న్‌ 
వారిజన్‌ : 3.5 ఏతి, 


I 
బం 


జాతియ పిద్యలోసి ముఖ్యాంగములు 
“ము చెల 22వ తేదీని తిథాల్‌లో, గుజరాతు జాతీయ 
పాఠశాలల ఉపాధ్యాయుల నమా వేశము జరిగను. సమావేశ 
కర్త ఆహ్య్వానితులకు ఈ [కింది [వళ్నావళిని వంపెను; 

1 'గ్రామస్టులవ అత్యంతోపయు కోమె (గ్రామావసరములను 
తీర్చగల ఈ తను విద్య యేదిళి దానిని (శామాలలో వి సరింపజేయుట 
యెట్లు జ్జ 

2. (ప్రజానీకములోని నిరక్షరత్వమును, అజ్ఞానమును నిరోధించుట 
యెట్లు క్త 

లీ. మనోవిశాసమునవ అక్షరజానము ఉాండితీరవలెనా * అక్షర 
ములు (వ్రాయుట, చదువుటతో శిక్షణ (పారం భించుట మానని శాభివృద్దికి 
'ఆడ్డు తనలునా * 


జాతీయ విద్యలోని ముఖ్యాంగములు వ 


4. _విద్యకంతకును వృ తీ_కిక్షణను కీలకముగా చేయు ఆవశ్యకత, 
ర, (ప్రసుత జాతీయ పాఠశాలల భవిష్యత్తు. 


7. ఉన్నటి పాఠశాలలలో జాతీయ విద్యయొక్క_ ముఖ్యలక్న 
లు 
అము లేవి లోపించినవి * 


8. ,పాథమిక, మాధ్యమిక విద్యలో -మొదటినుండియు హిం దీ. 
హీందూస్టాన్‌ భాషను నిర్బంభముగ "నేర్చవలనీన అవసరము. 
చె విషయముల పై అధీ! పాయముల నిచ్చుటకు గాంధిజీ 
నవమా'వేశమున కాహ్వానింపబ డెను, ఈ |కిందెది ఆయన చెప్పిన 
జాని సారాంశము : 


“4 గామోణుల కత్యావ శ్యకమగు విద్యను గరవ వలెనన్న చో 
విద్యావీఠమును (గామములోసనికి తీసికొనిపోవ లెను, డానినొక 
(కయినింగు స్కూూలుగా చేసి, (గామావనరముల ననునరించి 
దృష్టాంతపూర్వకముగ ఉపాధ్యాయులకు శితణ సీయవ లెను, 
పట్టణ (చెయినింగు స్కూళ్ళద్యారా ఈ పని జరుగదు, 
వట్టణవాసులకు (గ్రామాభిమానమును కలిగించుట, వారిని 
(గామవాసులుగ చేయుట సులభముకాదు, జశేగాన్‌లో నాకీ 
విషయము నిత్యము బుజావగుచున్న ది. సేగాన్‌ లో మా ఈ 
సంవత్సర నివానము మమ్ములను (గౌమస్థులుగ వేసి నదనికాని, 
సరల (కేయానికిగాను మము లను వారితో వకముచేసిన 


దని గాని నేను చెవ్నజాలను,”” 
5 


లెక్క నూరేన విద్యావి థానము 


“అక్షరములు (వాయించుటతో విద్యారంభ ము చేయుట 
మౌనసికాభివృద్ధిక ఆటంక మేయని నాగ టి నమ కము, చరిత, 
భూగోళము, నోటిలెక్క_లు, నూలువడుకుట వంటి ఒక కళ- 
ఏటిలో కొంత (పాధమిక జనము కలుగనంతవరకు నేను 
పిల్ల లకు అక్షరములు నేర్చను, చె సహయ జ్ఞానముద్యారా 
ముందర పిల్లల మనోశ క్రిని “పంచుదును. తకిలీ లేక రాట్నము 
ద్వారా మనోవికాన మెట్లు కలుగునని మోర [పశ్నించ 
వచ్చును, దానిని కేవలము బండవనిగా సే కున్న యెడల, 
అద్భుతమైన మనోవికానము తప్పక కలుగును, బిడ్డకు (ప్రతి 
పనిని హేతుయు_క్షముగా నేర్చ్పచు, తకిలీ లేశ రాట్న ములోని 
[తి భాగమును గూర్చియు బోధించవలెను, ([వ_ల్రియొుక్క- 
చరిత్రను, [వవంచ నాగరికతతో డానికి గల సంబంధమును 
బోధవర చవ లెను, పిల్ల వానిని (గామములోని (ప _త్తి చేనువద్దకు 
తీసికొని వెళ్ళవ లెను. ఆసుకు చ చుట్టిన చుట్లను "లెక్కి.ంచుట, 
నూలుపురి, సాఫీ పిల్లవానికి బోధపరచుటతో వానిలో నిజ 
మైన అభిరుచి కలుగనారంభించును. ఇట్లు వానికండ్లకు, మన 
స్పుకుగూడ శిక్షణనిచ్చిన వారమగుదుము, ఈ [పారంభ 
శిక్షణకు ఆరునెల లీయవచ్చును. అవ్వడు బిడ్డ అక్షరములను 
చదువదగిన కాలము వచ్చిన దనవచ్చును, అకశ్‌రములను 
వేగముగా చదువగలిగినవూడు సామాన్య చిత్ర లేఖనము 
(వ్రాయుటకు తిగు సమయము వచ్చినట్లు, రేఖాగణితపు బొమ్మ 


జాతీయ విద్యణోని ముఖ్యాంగ ములు లీస్‌ 


లను, వకుులు మొదలగువాని చి తములను అతడు (వాయ 
గలిగిన తరువాత, అక రముల నతడు ఏదోలాగున గీకి వేయక, 
చక్కగా చ్మితింవగలుగును, చిన్ననాట నే నతరములను 
నేర్చిన దినములు నాకు జ్ఞ సియం దున్నవి, ఆవని నాకు 
చాల కహ్టమయ్యెను. నాలోని మానసికశ క్తి ఎందులకు తువ్వు 
వట్టుచుం డెవో ఎవరును కనిపెట్ట రై రి. దస్తూరీ ఒక లలితకళ 
యని నా యభిిపాయము, బిడ్డలకు బలాత్కారముగ అక్షర 
ముల [వాతతో విద్యా పారంభము చేయుటవల్ల మనము 
అందలి కళను చంపి వేయుచున్నాము. (వాత యను కళ 
యడల డార్జన్యమును అవలంబించుచున్నా ము. అ కాలములో 
అక రములు |వాయించుటవలన బడ్డయొక్క- అభివృద్ధిని అణచి 
వేయుచున్నాము.'’ 

“మనము విచారమును సిగ్గును పొందవలసిన విషయము 
అజ్ఞానము కాని నిర కురత్యము కాదు, కనుక వయోజన విద్యకు 
కావలసినది అజ్ఞాన నిర్మాలనమున కొక తీ నమగు కార్యక్ర 
మము, (గామ వయోజనులకు మానసిక వికానము కలిగించు 
టకు సహా కలగా ఉపాధ్యాయులు, చక్కని పొఠ్య(క మము 
అవసరము, వారికి అవ రజ్ఞానముణోో వనిలేదని కాదు, స్యా 
సాధనములలో నొకటిగ డాని విలునను నేను తగ్గించను, 
అతురములను భావను సులభ (గాహ్యాము చేయుటకు (వాఫె 
నరు లాబాక్ష్‌, (పొఫెనరు భాగవత్‌ గార్ల (శేమతోో చేసిన 


ఫ్రీగ నూతన విద్యావిధాన యు 


కృషిని నే నభినందింతును, చేగాన్‌ లోని (స్త్రీ పురుషులకును, 
పిల్ల లకును తమ సులభ పద్ధతులను బోధించమని భాగవత్‌ 
గారిని నే నాహ్వానించినానుకూడ, 

గామ వర్మిశవులను విద్యకు కేం దముగా చేయవలసిన 
ఆవశ్యక తను గూర్చి నాకణుమా తమును నంబేవాములేదు, 
ఇండియాలోని [నస్సుత విధానమును నను విద్యయనక, మాన 
సిక వ్య+చారమందును, మానవునిలోని ఉత్తమశకులను 
బయటికి తీయుటయే నిజమైన విద్య. ఏదో ఇంత సమాచార 
ముతో మనస్సును నింపుటయీ నేటి విధానమున జరుగుచున్న 
వని, అట్లుగాక [గామాలలోని చేతిపనులద్వారా మొదటి 
నుండియు మానసిక శితుణనిచ్చు పద్ధతివలన సుతివీతమగు 
మానసీకాభీవృద్ధి కలుగును, దానివలన మనోశక్తు లే గాక 
వరోతముగ ఆత్మశ _క్రికూడ భదపరుపబడును, ” 

“షిక_డ లలితకళల (పాముఖ్యమును "నేను తగ్గించు 
చున్నానని అనుకొనరాదు, కాని వానిని చోటు తప్పించి 
కాని-చోట పెట్టను. వోటుకాని చోటనున్న వదార్థమే 
“మురికి యన్న నిర్వచనము సరియెనది. దీనికి తార్కా_ణ 
ముగ టన్నులకొలది వనికిమాలిన పుస్తకములు, నీతి బాహ్యా 
ములైనవి కూడ, ఎన్ని వచ్చి వెబడుచున్ననో చూడుడు, 
చీని ఫలితము అందరకు విదిత మే,” 

వూరిజన్‌ ౩ 5.657, 


లి 
చదువుమాట యేమి ? 

విద్యను గూర్చి నేను వెలిబుచ్చు భావములవై వలువురు 
తవు అభి[పాయములను నాకు వంపుచున్నారు. ఒక వండిత 
విలేఖరి “తెలిపిన ఆవేవణకు నేను జవాబియ్యవలసియున్నాను. 
(వాత, చదువు విషయమై చేను అలతు వము చూూపుచున్నా నని 
ఆయన యూహా, అట్టి యభిపాయమును కలిగించు (వాత 
నే నెపుడును (వాయ లేదు, నే నుచ్జేశించిన పాఠ శాొలలలో 
బోధింవవలసిన (వతి విషయమును చేతివనులద్యారా జోధింవ 
వలెనని నేను నొక్కి. చెవ్వటలేదా? అందు చదువుట, 
(వాయుటకూడ విధిగా ఉన్నవి, నా నిథానములో అతు.రము 
లను చితించుటకు అనగా [వాయుటకు ముందు ఇవెయ్యి వసి 
ముట్ల నువయోగించును. కండ్లు ఇతర దృశ్యములను తెలిసికొన్లు 
నశ్తై అక్షరములను, మాటలను చదువచేర్చుకొొనును. అక 
వస్తువుల వెర్లను, వాక్యముల అర్ధములను చెవులు గుర్తిం 
చును. ఈ శికుణ యావత్తు సహజముగను, నమ్మగముగను 
జరుగును; అది అతిచాకణ లభించును కూడ, 

నా పాఠశాల విద్యార్దులు (వాయుటకం కు ఎక్ట వ వేగముగ 
చదువనేర్చకొందురు, వాది దస్తూరీ నా యు పాభ్యాయుల 
దయవలన నా కబ్బినవాతేవలె అలికి వేసినట్లుండదు. వస్తువు 
అను చ తించినట్లు వారు అతురములనుకుడ చక్క. గ చి తించ 


త నూతన విద్యావిధానముః 


గలుగుదురు నే ననుకొన్న పాఠ శాల లెవ్పటికై న వర్పడినచో, 
ఖ్యాతిగన్న ఇతరపాఠశొలల నవి మించగలవని చెవు సాహా 
సించుచున్నాను సేగాల౯ా గామ బడిపిల్లలు పాత భాందన 
వద్ధతినే (వాయుచుందురు ఆ వని స కాగితములను 


ఖరాబుచేయటయే యని నా యభి(పాయము. 
హరిజన్‌ : 26.8.?37. 


6 
నయీ తాలీమ్‌ వలసి ఫలితము 

ల హిందూస్టైనీ తాలిమోసంఘ ప్రచురణ “*నయీ తాలీమొఅను 

మౌసప్మతికా పారంభ్‌ సమయమున -గాంధిజీ పంపిన సందేశము  'సం.] 

నయీతాలీమ్‌ (నూతనవిద్య) లోని కొ_త్తదన మేదో 
మనము శెలిసికోవలను, పాతేవిద్యా వదతిలోని మంచి 
యంతయు నయీతాలిమ్‌లోనికి తీసికొనబడును, కొ త్తవిషయ 
ములు కూడ అనేకములుండును, నయీళతాలీమ్‌ నిజముగ 
కొత్తదే అయినచో అది ఈకింది ఫలితాలను ఈయన లెను : 
మనకు పట్టిన నిస్పృహ అంతరించి అశ  ఉదయించవ లెను, 
మన చార్మిద్యము, కరువుపోయి తగినంత జీవనోపాధి కలుగ 
వలెను, నిరుద్యోగముపోయి వని, వరిశను వర్తి ల్లవలెను, 
చైరభావము నశించి మైత్రి యెర్సడవ'లెను, అది మన బిడ్డలకు 
చదువుట [వాయుటయే గాక, జ్ఞాననంపాదనకు సాధనభూత 
మగు ఒక చేతి పర్మిశమనుగూడ నేర్పగలుగును; 

ఉట్మాంజీ : 14.10.88, 


రెండవ భాగము : బేసిక్‌ వద్యా 


స వరా వెక వలం 
7 


విద్యా సమావేశములో ఆతోచసియాంశములు 


వార్టాలో నవభారత విద్యాలయమను మర్వాడీ హోస్టూలు 
25వ వారి కోత్పవమును జరుపుకొనుచున్నది. నే సీమధ్య 
(వతిపాదించుచున్న విద్యా (వణాళికను చర్చించుటకుగాను 
జాతీయభావములుగల విద్యా వేత్తల నమావేశ మొకటి 
ఈ నవయములో జరువవలెనని వాఠతాల నిర్వాహకులు 
తలచినారు, కార్యదర్శి (శ్రీమన్నారాయణ అనర్‌ వాల్‌ అట్టి 
నమా వేశముయొక్క. ఆవశ్యకతనుగూర్చి నాతో సంవదించి, 
నాక ంగీకారమై తే నమా వేశమునకు నన్న ధ్యయుడుగ నుండు 
నుని కోరెను, నే నందుల కంగీకరించినాను. అక్టోబరు 22, 
౨5 తేదీలలో ఆ నభవాన్ధాలో జరుగనున్నది. ఆవ్యోనితులు 
మా(తమే దానికి హాజరగుదురు,. ఈ నిహషయమునం దత్యంత 
ఆన _క్రియుండి, చర్చలో ఉవయు కృమై న నలహోాల సీయగల 
వారికి మా(తమే వందు పాల్గొనుట కవకాశ మాయబజబడ్‌నది, 
బాహ్యా (వదర్శనముకోనము ఉ్రేశింవబడినది ఇంచేదియు 
లేదు, ఇందు |చేకకులుండరు, ఇది కేవలము కార్యాలోచన 


40 నూతన విద్యానిధాశము 


సమావేశము, వతికా విలేఖరులకు కొద్ది టికెట్లు ఇయ్య 
బడును, విలేఖరులు ఒక రిద్దరు (వతినిధులను మాతమే 
వంపి, వారిదార్థరా నభావృత్తాంతమును ేకరింవదగునని 
నా సలహో, 

విశ్వాస విన మతలతోను, నిష్క_వట హృదయముతోను 
న సీకార్యమున దిగుచున్నాను, అవసరమునుబట్టి నాయఖి 
(పాయములను సరిదిద్దుకొనుచు కొత్త విషయములను నేవ 
కొనుటకు నేను సంసిదుజనుః 

నా కివ్చటికి తోచినంతవరకు సభలో  యోచింవదగిన 
విషయము లివి : 

1. (వసుత విద్యావిధానము ఏ విధముగను, ఎంతమా(త 
మును చేశావనరములను తీర్పునదిగా లేదు, ఉన్నతవిద్యా 
బోధయంతయు ఇంగ్లీ పులో జరుగుటచేత, కొలదిమంది 
విద్యాధికులకును అసంఖ్యాకులగు పామరజనులకును మధ్య 
ఇాశ్యతమైన అఖాత మేర్చడి, | ప్రజానీకమునకు విద్య అంట 
కుండ చేసినది. ఇం గీహం కీయబడిన అత్యధిక పాముఖ్యము 
ఆ విద్య నేర్చినవారి జీవితాలను మానసికముగ మోడువార 
చేసి, న్వ చేశమునం దే వారిని వరాయివారుగ చేసినది, వృత్తి 
విద్య "లేకుండుటచే నిరా కాత క మగు ఏ వనికిని వారిని వనికి 
రాకుండ జేసి, శ కి హీనులు గూడ వేసినది, (వాధమిక విద్యకై 
చేయబడుచున్న ఖర్చువ్భభా, వీల్ల లకు నేర్పబడు ఆకొంచెము 


విద్యా సమా వేశములో ఆలోచసీయాంళములు 41 


విద్య (గామములకుగాని, పట్టణములకుగాని పనికిరాని దగు 
టచే, వారు దానిని త్వరలో మరచిపోవుదురు. [వస్తుతవద్య 
వలన లాభమేదైన ఉన్నచో, అది ముఖ్యముగ వన్నులు 
చెల్లి ంచు సామాన్యతరగ తెకి కలుగుట బేదు, వారి బిడ్డలకు 
ఇందువల్ల కలుగుచున్న (పయోజనము అతి స్భల్పము, 

క (పాధమిక విద్యకు వడేంజ్ఞైనను కాలపరిమితి ఉండ 
వలెను, ఇం గ్లీషును మినహాయించి ముట్రిక్యు లేష౯ వరకుగల 
సామాన్య జ్ఞానమంతయు, ఉవయు కృమగు వృత్తివిద్య యొక 
తియు గరప బడవలెను, 

లి, బాలబాలికల నమ(గాభివృద్ధికి గాను, వీ'లై నంతవరకు 
ఆదాయము నిచ్చు వృత్తి విద్యద్యారా వీశ్షుణసీయవ లెను, 
అనగా, వృ _త్తివిద్య రెండువిధాల  ఉవయాోగవడవలెను ; 
విద్యార్థి జేయు చేతివనివలన తన శితుణకగు వ్యయమును 
సంపాదించి పెట్టుట యొకటి, విద్యాలయమున నేర్చుకొన్న 
వృ_త్తివిద్యతో విద్యార్ధులు పూర్ణ మానన్రులుగ తయార/పట 
రెండవది, 

పాఠశాల స్థలము, భవనములు, తదితర పరికరములు, 
ఏనికగు ఖర్చుకూడ వద్యాద్దల వనిద్యారా రావలెనని కాదు. 

దూది, ఉన్ని, వట్టుపరి[శ్రమ "తాలూకు ఆన్న పనులు; 
అనగా నంగహించుట, చాగుచేయుట, గింజలుతీయిట, (ఇవి 
(వ _త్తివిషయములో) వకుట, నూలుతీయుట, రంగులు'వేయిట, 

6 


12 నూతన విద్యావిధానము 


ఆను పోయుట, వడుగుచేయుట, జనులుపోగు చేనుట, 
అంచులు, “డిజై నులు కట్టుట, నేత, అద్దకము, దుస్తులు 
కుట్టుట, కాగితపు వర్మిశ్రమ, పుస్తకముల బైండు, కోత, 
కొయ్య పెళ్లైలు, ఆటవస్తువుల తయారు, బెల్లము పరిశ్రమ 
అవన్నియు నిర్వివాదములగు (గామవృత్తులు, సులువ్రుగ 'నేర్వ 
దగినవి, విశేష 'వెట్టుబడి క్రోరసివి. 

విద్యార్ధులు నేర్చుకొన్న వృ _త్రివిద్యనుబట్టి (వభుత్వము 
వారికి విధిగా వని కల్పించుటగాని, తయారెన వస్తువుల 
ధరలను నిర్ణయించి _వభుత్వము తీసుకొనుటగాని జరిగిన చో 
వలు తవుతిండి తాము నంపాదించుకొన గలరు, 

4. వివిధపరిశమలకు, సాం శేతిక కళలకు సాహిత్యమునకు, 
అలితకళలకు సంబంధించి, చే శావసరములను తీర్చు వయున్న త 
వివ్యగాని (వయివేటు సంస్థలకు వదలి పెట్ట బడవ లెను, 

'రాస్హ్ల స్ట విశ్వ విద్యాలయములు జ స్వ వరీత లను జరు 
పుకు, పరక రుసుములవలన వచ్చు ఆచాయముతో లి 
పోవకములు కావలెను. 

విశ్యవిద్యాలయములు "వెయ త్త ము విద్యా శాఖనంతను వర్య 
చేడిణచేయును, వివిధశెఖలలోని పాఠ్య క మమును నిర్ల 
లురాది అములువరజును. విశ్వవిద్యాలయపు ఆమోదము 
తేనిచే వ్‌ (వయి వేటు సూ్కూ-లుగాని శెలకొల్పబడ రాదు, 
నచ్చుకస్టులు, నమర్దులుగ బుజువు కాబడిన (వముఖులతో 


ప్రథఖానసను స్య వేలే 


ఏర్పడిన ఏ ఏ నంస్థలనై_ నను విశ్వవిద్యాలయాధి కార వత్రములు 
విరిసి గ ఈయబడ క వలెను. అయితే ఇందువలన (వభుత్వమున 

కటి టై వ్యయమును కారాదు, కేం దవిగ్వాకాఖ ఖర్ఫ్చుమూ[తము 
పభుత్యము భరించును, 

(వభుత్యావసరములకు అవసరమగు (పత్యేక విద్యా శేంద్ర 
ముబు నడుపు బాధ్యతను (వభుత్యమే వహించును, 

ఈ (వణాళిక అంతయు ఆమోదింవబడిన దో రాజ్యము 
నకు సంబంధించిన అతిముఖ్య సమన్య అనగా జాతియొక్క_ 
ఛావినిర్నాతలగు యువకుల శికుణనుగూర్సిన సమస్య వరివ్క-_ 
రింపబడినకే, 

cn 
వారిజన్‌ : 2.10.87. 


5 
[ప ధానసమ స్య 
[1987 అక్టోజరు 22, 28 తేదిలను అరలో జరిగిన విద్యానభ్గలాే 
గాంధిజీ యిచ్చిన (పారం భోపన్యా సము, ] 
ఆహ్వ్యానముల నందుకొని దయచేసిన వారందరికిని నోవంద 
నములు, నేసిచట అధ్యముడ నై నను నభ్యుడ నై నను, నా వతి 
పాదనలకు మా నలపవోలను (ముఖ్యముగ మోలో వ్యతి రేకుల 
అభి, ee వినుటకు నేను మిమ్ముల నాహ్యానించి 
నాను, శే సే చ్చ కో ధారాళమైన చర్చ జదుగనలెనని నేను 
ర్లోరుదును 


44 నూతన విద్యావిధాన ము 


నా [వతిపాదనలు |పాధమిక వి ద్యకును, కా లేజీవిద్యకును 
గూడ వర్తించును. కాని మారు ముఖ్యముగ (పాధమిక విద్య 
విషయమే యోచించవలెను. హైస్కూలు చదువునుకూడ 
చేను (పాధమికవిద్యలో చర్చినాను, ఎందువల్లననగా 1915 
ముదలుగ పర్యటనలలో నేను చూచుచున్న అనేక (గ్రామము 
లందు విద్యయనబడు నది (గామ బాల బాలికలలో అత్యల్ప 
సంఖ్యకుమా త్రమే లభించుచున్నది, విద్య నెరుగని లతు లాది 
(గామ చాల బాలిశలనుగూర్చియే ముఖ్యముగ చే నిట 
మాట్లాడుచున్నాను, వందలకొలది కా లేజీ విదార్దులతో: నాకు 
పరిచయమున్న ది, మాకు హృదయపూర్వక మగు నంభాష 
ణలు, ఉత్తర (వత్యు త్తరములు జరిగినవి, వారి యవనరములు, 
వారిదోషములు, రోగములు నాకు తెలియును, కాని కాలేజీ 
పద్యనుగూర్చి మూత్రము నా కనుభవములేదు, (ప్రస్తుతము 
(పాధమిక విద్యనుగూర్చి శపనము యోచించిన చాలును, 
ఎందుకనగా, ఈ ముఖ్యనమన్య పరిసష్కారమైనచో, దీనిని 
బట్టి కాలేజీ ఏద్యాసమన్యకూడ పరిప్కా_రమగును, 
చేతివనిద్యారా ఏద్యాభ్యానము 
వసుత |పాధమిక ఏదాగవదతి వర మేకాక హానికరమని 
జ ye ణా — బాలురు త లి 
దండులకును, ఇంటి వృ ల్సి కిని వనికిరాకుండ పోవుచున్నారు? 
దుర భ్యాసాలకులో నై, వట్నవానపు వేవభివల ననుకరించు 


ప్రధానసమ స్య 45 


చున్నారు. వారు చేవ్చనది మరే మనదగునో కాని, విద S$ 
మా(తముశకాదు, వృత్తి "లేక చేతివరి శ్రమద్యారా విద్యగరపు 
టయె దీనికి నివారణోపాయము. నాకిందు కొంత అనుభవ 
మున్నది. దత్నీణా|ఫికా టాల్‌ స్తాయి ఫారములో నా కుమా 
రులు, వివిధమతేకులములకు చెందిన మంచివాళ్లు చెడ్డవాళ్లు 
అయిన తదితరులు ఉండిరి. వారికి వడంగము చెవ్వాల తయారు 
మొదలగు చేతిననులడ్యా'రా విద్య నేర్పితిని ( నీ)శాలెంచామ్‌ 
కై రెండుపనులను తాను నేబ్బుకొనివచ్చి నాకును నేశ్చిను, 
అనేక ఇతరవనులుండి. నా కిందుకు నమయము వాలెడిది 
కాదు, కనుక ఈ ళిక్షణ నాకును, వారికిని పూర్ణ మగు సంతృప్తి 
సీయ చేదు, అయినను ఈ విద్యవలన వారిశెట్టి నష్టమును కలుగ 
లేదని నా నమ్మకము. 

చ నిచ్చు (పాధాన్యత శీవలము వృత్తులకు కాదు, చేతి 
పనుల మూలమున నేర్చబడు విద్యకు, అనగా, సాహిత్యము, 
శర్మిత, భూగోళము, గణితము, (వకృతిశాస్ర్రాము మొదలగు 
విషయములు యావత్తూ చేతిననిద్యారా గరవబడవ లను, 
మధ్యయుగ ములో చేతివని తప్ప వదియు నేర్చబడ లేదని చెప్పి 
కొందరు అఆశ్నేపించవచ్చును, అయితే అవ్పటి వృత్తులకు 
విద్యా, పాముఖ్యము లేదు. ఈ నాటివారు కుటుంబ వృత్తులను 
మరచిపోయి, లేఖకవృ త్తిలో చేరి, (గామనీమలకు దూరస్థు 
లై నారు. కనుక ఎక్క_డమాచినను (గామములలో ఒక మంచి 


46 నూతన విద్యావిధానము 


వ[డంగి కాని, కమ్మరికాని లభించుట దుర్లభము, తివను 
లంతరించినవని యే చెవ్పవచ్చును. ఇక్కడ. నిర్గ క్ష bos 

డిన రాట్నము లంక పైరుకు కొనివోబడి, అక్కడ వృద్దిగాంచి 
న. యం తవరి శమలనుగూర్చి నాయభీ| పాయముల నటుండ 
నిండు వరి[శమల నింతగా వృద్ధి చేసికొన్న ఆంగ్లోయులబుద్ధి 
యుక్కులు |వశంసనీయములు. 

తక్షిలి _ నిర్మాణాత్మక మైన ఆటవస్త్సువు 

వృతిని ఒకకళగాను శా న్ర్రముగను దృష్టాంత పూర్వ 
కముగనేర్పుచు, త డ్వారా మిగత విషయములన్ని టిని బోధించు 
టయే దీనికి సాధనము. ఉదాహరణ : తకిలీవడుకు తేర్ప్సుటతో 
పాటు వివిధరకముల [వ త్రి, ఇండియాలో రకరకముల నేలలు, 
ఈ వర్మిశమ ఇక్కడ ధ్వంసము చేయబడిన చరిత, దీని 
వెనుకనున్న రాజ్యాంగ కారణములు (ఇందు (బిటిషు ఇండియా 
రాజ్య చరిత్రకూడ వచ్చును) గ ణిత శాన్ర్రుము మొదలగు 
నిషయములన్నియు చెప్పవలసి యుండును. నా చిన్న మను 
మనివై నే సవయెోోాగమును చేయ యత్నించుచున్నాను. 
తన శేదో బోధ చేయబడుచున్న దను నృహయే వానికి లేదు: 
ఆడుచు, ననుచు, పాడుచునే వాడీ విషయములు (గహించు 
చున్నాడు, 

నె నిచట ముఖ్యముగ తకిలీని ఉదపహారించుటకు కారణ 
మున్నది, దానినిగూర్చి మాద నన్ను [పశ్నలడుగ గోరు 


ప్రధాన సమస్య 47 


దును. దానితో నాకు దగ్గర సంబంధమున్న ది, దాని అద్భుత 
శక్తిని నేనుచూచితిని, ఖర్వు లేనివస్తువది. వస్త్రనిర్మాణ 
వరి శమ ఒక్క_- కీ అందరికి నేర్నదగియున్న ది, దాని విలువ 
నదిపూర్తిగ సార్తకపరయకొన్న దె, "దేశములో నిర్వహింప 
బడిన నిర్మాణ కార్య్మకమ ఫలితముగ ఏడు రాష్ట్రాములందు 
కాం|గెసు మం త్రివర్లము లేర్చ్పడినవి, జానిని మనము బాగుగ 
నిర్వహింవగలుగునంతె మట్టు శే మం! తీవర్షముల కార్య క్రమము 
కూడ విజయవంత మగును, 

(పాధమిక విద్యకు చేను పెట్టిన వరెమితి న డేండ్లు. త కిలికి 
నంబంధించి, వ త్రనిర్మాణములో మంచి అనుభవజ్ఞానము 
నంపాదించుటతో అది పూరి రియగును, నేయబడు వ(శ్ర్రుమును 
ఖరీదు చేయువారు సిద్ధముగనే యుందురు, 

పద్యాల చేతివనినుండి వచ్చు ఆదాయముతో ఉపాధ్యా 
యుని జీవనభృతి లభించవలెను. ఇందు విషయమై నేను తీవ 
ముగ యోచించుచున్నా ను, కోట్లకొలది వీల్ల లకు విద్యాసౌక 
ర్యము కలిగించుటకు దినిని మించిన మార్గము లేదని నాదృథ 
విశ్వాసము, కావలసిన ధనము వేకూరువరకుగాని, నెసాయి 
మిలటరీ వ్యయము తేగ్గించువరకుగాని మనము వేచియుండ 
లేము. పారిశుధ్యము, ఆరోగ్యము, మంచి ఆహారము, స్వయం 
సవోయము, ఇంట తల్లిదండులకు తోడ్సడుట మొదలగున 
వన్నియు ఈ (పారంభ విద్యలో కలసియున్న వని గమనింతుళు 


48 నూతన విద్యావిధానము 


గాక | ఇప్పటి బాలురకు శు భత, స్వయం నహాయము అన 
నేమో తెలియదు, వాట దుర్చల గరీరులుకూడ, గనుక నంగీ 
తము, కవాతు మొదలగు వానిద్యారా శరీర పరిశ్రమను నిర్బం 
ధము చేయవలెను, 
వ వై కమా ర్ల ము 

సాహీత్యవిద్యకు వ్యతి శేకినను నిందయొకటి నావైనున్నది, 
కాని ఈమాట సత్యము కాదు, సాహిత్య మును నేర్చు సరియైన 
పద్ధతి కనబరచవలెననియీ నా యు ద్రేశము, విద్యయొక్క 
న్యయంపోవక విషయమునగూడ నా శెదుర్చాటు వచ్చినది, 
(పాధమిక విద్యపై కోట్లకొలది ధనము చెట్టవలసియుండగా, 
పిల్ల లచే వెట్టిచాకిరి చేయించుట అక్రమమని వారి యు ద్రైశ ము 
డబ్బు దుర్య్యయమగునని కూడ వారి భయము, ఇది అనవసర 
భయమని అనుభవము చెప్పుచున్నది. పిల్లలను కష్ట పెట్టి వని 
చేయించుటను గూర్చి ఒక మాట : వారిని వివత్తునుండి 
కాపాడుట గూడ వారిని కష్ట పెట్టుట యేనా 1 అని నాపశ్న, 
తకిలీ చక్క-ని ఆటవస్సువు, ఉన్న త్తికూడ చేయు వస్తువగుటచే 
అడి ఆటవస్తువు కాకపోదు, ఇవ్చటికికూడ పిల్లలు త ల్రీదం[డుల 
వనిపాటులలో సాయవడుచునే యున్నారు, సేగాన్‌ లో పిల్ల 
లకు వ్యవ సాయమునుగూర్చి నాకంెటు బాగుగ ' "తెలియును, 
తల్టిదండులతో కలసి పొలము వనికి పోదురు. నూలు వడికి 
తల్లి దండ్రులకు సాయవడునట్లు పిల్లవానిని (పోత్సహీ*ంచినచో, 


ప్రధాన సమస్య 49 


వాని దృష్టి అంతటితో ఆగదు, తన ఇళ్లేకాక, తన (గామము, 
డేశముకూడ తన వేయని, వారియెడల తనకు బాధ్యత లున్న 
వని తెలిసికొనును, ఇదొక్క_కు మార్లము, బిడ్డలకు విద్యను 
బిచ్చముగ పార వేయుట వలన వారిని నిస్సజోయులుగ చేసి 
కేయుదురని నేను మం[తులకు చెప్పదలచుకొన్నాను. తమ 
నిద్యక గు ఖర్చును స్వయంకృషి. ద్యారా సంపాదించి యిచ్చుట 
వలన సత కా ఆత వ గ్వొసులు: కే ర్య శాలురు అగుదురు, 

ఈ విధానము హిందూ, ముసల్మాన్‌, పార్సీ, శె న నవా 
దులందరికిని నమానముగ వర్తించును, మత బోధను గూర్చి 
నే నెందుకు నొక్కి. చెవుట లేదని కొందరడిగినారు, స్వయం 
నహాయమను అనుభవపూర్వక మతమును బోధిలచుచునే 
యున్నా నని నా జవాబు, 

నిర్బంధ సేవలో చేన్చిట 

శిశు ణఆపొందిన ఏ ద్యార్దులందరికిని, కావలసిన చో, (వభు 
త్వము వని చూపించవలసిన బే. ఉపాధ్యాయుల విషయమున 
(వాఫెనరు పా నిర్బంధ విధానమును సూచించినారు, ఇటలీ 
మొదలగు దేశముల దృష్టాంత ముల నిచ్చి, ఆయన దాని 
విలువను నిరూపించినారు. చేశసీవకుగాను ఇటలీ యువకులను 
మసోలిసీ తయారుచేయ గలిగినపుడు మనమేల చేయలేము ? 


యువకులు వృ _త్తిలో (వవేశించకముందు ఒకటి రెండేండ్లు 
7 


స్‌0 నూతన విద్యావిధానము 


విధిగా చేశశేవకీయమని చెవ్వుట వారిని భానినలను చేయుట 
యగునా? కడచిన 17 నంవత్సరములలో మన యువకులు 
స్వాతం తో పాదము విజయమున శెంతో పనిచేసి యుండ లేడా + 
ఒక యేడు చేశశేవకీయవలసినదిగ నేను వారిని పాచ్చరించు 
చున్నాను. దీనికి (వభుత్వశానన మనసరమగుచో, [వజ్యావతి 
నిధుల ఆమోదముతో జరుగును కనుక అది బలాత్కా.రము 
"కాజాలదు, 

కనుక చేతివని మూలమున విద్య చెప్పు పద్దతి మికు నచ్చి 
నడా యని నా వశ్నే, విద్యయొక్క- స్వయంపోషకత్వము 
దాని సత్తాను బుజువువరచగలదని నా యభ్మిపాయము, 
వ డేండ్లు శిక్షణ పూర్తి యగుసరికి, పిల్లలు తమ శికుణకయిన 
ఖర్చును తాము భరించి యుండగలరు. అప్పటికి వారు సంపా 
దనవరు.లై కూడ ఉందురు, 

కా లేజీనిద్య వాలవరకు పట్టణములకు సంబంధించిన వివ 
యము, నేటి |పాధమిక విద్యావిధానము సర క మరు నరితగ్‌ 
కా లేజీవిద్య కూడ అయినదని నే ననను. కాని దాని పరిస్థి 
తులుగూడ ఆశాభంగకరముగ నున్నవి, వయొక్క- వట్టభ్మదు 
నికిగాని ఉద్యోగ మెందుకు లేకుండపోవ లెను ? 

తకిలీ ముఖ్యమైన ఉదాహరణముగ ఎందుకు తీసికొనబడిన 
దనగా దానిలో మంచి అనుభ వజ్ఞానముగల శ్రీ వినోజా మన 
నంచేహాములను తీర్చుటకు ఇక్కడనే యున్నారు. మనకు 


పధానసమ స్య స్ట్‌ 


తెలియని తాత్విక విషయములను చెవ్చూటకు [శీ కాకా కవే 
ల్కా-రుకూడ ఇక్క_డ నున్నారు, ఆరమస్టాంగ్‌ (వాసిన 
“బతుకు తెరువు చరాపువిద్య అను (గంభమును, ముఖ్యముగ 
అందలి “హ_న్హనై పుణ్య విద్య ' అను అధ్యాయమును నొ 
దృక్టికి శెచ్చినాడాయన, కీ! కే మధునూదసదాసు ఒక 
లాయరు, కాళ్లు, చేతులు ఉవయోగింవబడనిచో మెదడు 
మొద్దుపారునని, ఒక కళ వనిచేసినను, అది ై తాను గృహ 
మగునని ఆయన విశ్వానము, టాల్‌ స్తాయి అనేక కధలు 
(వాసి బోధించినది యిచే, 


అహింనపై ఆధారము 

గాంధిజీ తన (పారంభోవన్యానమును ముగించుచు ఇట్ల 
నెను : మనలో కులకకు లున్నవి.--మనలో మా(తమే అవి 
యున్నవని కాదు; ఇంగ్లాండులో కూడ “రేోణాన్‌” ర్ల 
లుండినవి, (బిటిషు సార్వ్యఫామత్వ మోనాడు [వవంచ శు 
వైనది, కుల కతలు, జాతి వె రములు నిర్మూలము కానే 
నన్న బలమైన, వమ్మితమెన పునాదులు కావలెను, నేను 
సూచించిన విద్యాపిధానము ద్వారా ఈ వని |పారంభము 
కావలెను, ఇది అహింననుండి ఉత్పన్న మగుచున్నది. నం 
పూర్ణ మద్యపాన నిసేధము కావలెనని ఈ దేశము తీర్మా 
నించుకొన్న సందర్భములో సని (వణాళికను సూచించి తిని. 


స్‌ నూతన విద్యావిధానము 


కాని ఆదాయము తగ్గక, బొక్కసము నిండుగా నున్నను, 
మసన అాలురు వట్న వాసులు కౌగూడనిచో, ఈ విద్యా విధాన 
ముక్క_కు మనకు శర ణ్యము, మన చేశ సాం పదాయమునకు, 
సంస్కృతికి, |వతిభకు వారిని మనము | ప్రతినిధులుగ చేయ 
వలసియున్నా ము, సయంపోషక మగు ఈ ఏిద్యదాగ రా తస్ప 
మరెట్లును ఈ వని జరుగదు, ఐరోపా మనకు అదర్శముశాదు, 
హింసలో డానికి నమ్మకమున్నది. కనుక అట్టి కార్యక మ 
ములనే అది నిర్ణ యించుకొనును, ర పా సాధించిన కార్య 
ముల ఘనతను చే నేమా(తమును తగ్గించను కాని ఆ నిర్మాణ 
మంతయు వశుబలము, హింసవై ఆధారవడి యున్నది, 
ఇండియా హీంనను విసర్జింపదలచినచో, తాను పొందవలనీన 
'శమశిత ణకు ఈవిద్యావిధాన మొక ముఖ్యాంగము కావలెను, 
ఇంగ్లాండు, అమెరికా విద్యకై కోట్లకొలది ఖర్చచేయుదురని 
ఏందుము, కాని అదంతయు వరవీడన వలన నంపాదించినదసి 
మనము మరువరాదు, వరలీడనము నొక కళగాను, శాస్త్రము 
గాను వారు తయారుచేసికొన్నారు, కనుక అంత ఖర్చుతో 
కూడిన విద్యను వారి బిడ్డల కీయుగలరు, పరపీడనమును మనము 
తలపునకై న రానీయలేము, రాసీయము. కనుక అహింసవె 
ఆధారవడు ఈ విద్యావిధానమును మించినది మనకు మరొకటి 
"లేదు, 
హరిజన్‌ : 80.10.87, 


9 
య ౦ [త యు తగ ము 

అవరాహ్న నమా కేశ మును (పారంభించుచు, గాంధిజీ 
కొన్ని విమర్శలకు నవమాూాభధానము లిచ్చెను. ఆయన ఇట్ల నెను ప 
తకిలీ ఒక్క వస్తువసికొదు, (వజలందరును ఆవయోగించ 
గల వస్తువ దొక్క_ శు. కాగితము, తొటిబెల్లము మొదలగు 
పరి శమలుకూడ ఉన్నవి. ఏ చేతివని వ పాఠశాలకు వనికి 
వచ్చునో చూడవలసిన వసి మంత్రులది, యంత్ర వ్యామోహా 
మున బడినవారికి నాదొక హాచ్చరిక : యంత పాముఖ్యము 
వలన మనుష్యులే యంతములుగ మారిపోగల అపాయ 
మున్నది. యం[తయుగములో (బతుకదలచినవారికి నా పథ 
కము నిరూవయోగము,. యం[తములతో (గ్రామస్థులను బతి 
కించుట అనంభ వమనికూడ నేను వారికి చెన్పవలెను. చేశమున 
ముప్పదికోట్ల నజీవయం[తములుండగా నిర్జీవయంతముల కై 
"బేవులాడుట అర్ధము లేనివని, ఈ [(వణాళికళయొక్క మూల 
తత్వమెబ్లున్నను: విద్యాదృష్టిలో అది శాగుగ నే యున్నదసి 
జఖిర్‌ హుస్సేన్‌ గారన్న మాట సరికాదు, “(పోజక్టు' ఏఛానము 
నకును, నా విధానమునకును జాల భేదమున్న దని ఒకరనిరి, 
ఇదినచ్చని వారెవరును దీనిని ఆమోదింవరాదు, మనవారు 
గట్టిగ వనిచేసినచో, "బానినలుగాక, పూర్ణులగు కళానిపు 
ణులు ఈ సాఠశొలలనుండి బయలు'బేరుదురు. పి వ్లాలకీయబడం 


ర్‌క్త నూతన విద్యావిఢధానము 


ఎ పనియెనను విధిగా గంటకు శెండుకానుల ఆదాయము 
1 

నా యందలి గారవదముచొవ్వున మోరు ేనినిసాడ స్వీక 
రింపవలదని నా హెచ్చరిక. మృత్యు ద్యారమును నమివీంచు 
చున్న నేను నా భావముల నితరులవె వై రుద్ద వలెనని కలనై న 
కోరను పాజ్ఞతతో పూ పూ ర్రిగాయాచించిన మోదటనే ఈ|వణా 
భీక ఆమోదింపబడవలెను. మరల కొలదికాలమునశే వది 
మూలబడ రాదు, నిరుద్యోగులకు వని చూవీంచలేని (వభుత్య 
'మెందుకును పనికిరాదన్న [పొఫెసరు షాగారి మాటతోనే 
నేకీభవింతును. బిచ్చము పార చేయుటవలన నిరుద్యోగము 
అంతరించదు. అందరికిని పనికల్సించి, అన్నము వెట్టుటయే 
నా నిధానము. తినుచు, (_ఆాగుచు, ఏలానముతో (బతుకు 
టకు దైపము మనలను సృష్టించ లేదు, చెమటకారునట్లు పని 
చేసి మనము తిండి సంషాదించుకోవలెనని ఆయన యు ద్రేశము, 

వరజన్‌ : 80.10.87. 


10 
విద్యాసమా వశము 
ప్రీ శా నములు 
న రెండవ (చివరి) దినమున  ఆమోదింవబడిన 


a డేకమంత టను ఏడేండ్ల ఉచిత నిర్బంధ విద్య ఏర్పాటు వేయ 
ఖడవలెనని ఈ సభవారి యభ్టి పయ ము, 


సభముష౦ పు ర్‌ఫ్‌ 


(2) విద్యాబోధ మౌాతృభాషుద్వారా చే జరుగవ లెను, 

(8) ఏడేండ్ల పొడుగునను ఉత్ప త్రినిచ్చు ఏదో ఒక చేతిపనిద్వారా 
విద్య గరపబడవ లెను. పిల్లల వాతావరణమునక ఆనుకూలించు చేతిపనులనే 
ఎన్నుకొనవ లెను, విద్యారీ లో పృర్దికావలనన ఇతరళ కులు, అతడు పొంద 
వలనీన కిక్షుణ్క వ. యొన్నుకొను (పధానవృ తికి పూర్తిగ సంబంధించి 
యుండవలెను, మహా త్మాగాంధిజీ చేసిన పె నూచనలను ఈ సభ ఆమో 
దించుచున్నది. 

(కు ఉపాధ్యాయుల చేతనములను ఈ విద్యాపద్ధతి ద్వారా (కమళః 
సంపాదించుట సాధ్యమగునని ఈ సభవారు తలచుచున్నారు. 

తరువాత, ఈ తీర్మానముల ననుసరించి నిర్దిషమగు ఒక 
పాఠ్య(క్రమమును తయారు చేయు* కును. ఒక నెలలోగా నభా 
ధ్యతునకు నివేదికను సమర్సించుటకును ఒక కమిటీ నియ 
మింవబడినది, 

వారిజన్‌ : 80.10.87. 


11 
సభముగి౦పు 
నభకు దయచేసి నాకు సహకరించిన మోియందరికి నావంద 
నములు, ఇది ప్రధమనమా వేశము మాత్రమే. ఇట్టిని మరెన్నో 
జరుగవలసి యుండును. కనుక మూ నహాకారము నాకంకను 
కావలసియుండును, మాలవ్యాగారు నన్ను మందలించుచు 
ఒక తంతినంవిరి. కాని, ఇది అన్వేవకుల నభ యగుటచే, ఇవి 
తుది నిర్ణయములు కావని, నలహోలకును విమర్శలకునుమా|త మే 


56 నూతన విద్యావిధానము 


విద్యాభీమానులు అహ్వానింపబడిరని, బదులు[ వాసి, వారి 
బాధను పోగొట్టితిని, ఉ(బేకముతో ఏవనినిగాని పూర్తిచేసి 
కొను ఉద్దేశము వా 'కెన్నడునులేదు, జాతీయవిద్య. మద్య 
పొనని పే.ధము --- ఈ రెండు సమస్యలును అనహాయోద్యమ 
(పారంభమునుండియు వచ్చుచున్న వే, దేశములో కలిగిన 
మార్చులనుబట్టి ఈ విషయమోరూవమున నాకు గోచ 
రించినది, 
హరిజన్‌ : 80.10.87. 
12 
ఒకముందడుదు 

నా విద్యా(వణాళికను (పజల యెదుటను, కాంగెసు 
మంతుల యెదుటను పెట్టుటలో ఈ విద్యాసనభ ఒక మెట్టు, 
ఇందరు మం తులు సభకుహాజరగుట శుభ దాయకము, స్వయం 
పోవకవిషయమును నే నెంత తక్కువలో బెట్టినను అభ్యంతర 
ములు, విమర్శలు డానినిగార్చియే వచ్చినవి, కనుకనే నభా 
తీర్మానము అతి జాగరూకతతో చేయబడినది, న భానిర్వ్యహ 
ణఅముకష్ట్రవరిస్థితుల 'నదుర్కొనవలసి యుంజెననుట స్పష్టము. 
ఇంతకు ముంబెన్నడును ఇట్టి వీిషయనిచారణ జరిగియుండ 
లేదు. ఇందు మంచియున్నచో అది ఆచరణలోనికి రానే 
వచ్చును, స్వయంపోపక విషయమున విశ్వాసమున్న వారు, 
ఆ (వకారము పాఠశొలలను నడిపి చూవవ అను, 


జకముందడుగు ల్‌ 


ఇంగ్లీ గ్లీషును తీసివేసి, పెౌస్కూలు విద్యతోసపహా, ఒకచేతి 
పని బారా సంపూర్ణ (పాధమిక విద్యను గరపు విషయములో 
తగినంత ఏకీభావము ' కుదిరినది. చాలజాలికల శక్తులన్నిటిని 
చేతివ వనులద్యా రా చెంపొందించుటవలన నపహాజముగ పాఠ 
శాలలకు యం తాగారముల దుస్థితిపట్టదు. ఎందువ ల్లననగా, 
వృ త్తివిద్యలో కావలసినంత నిపుణత సంపాదించుటకుతోడు 
చాలనాలికలు ఇతర పాఠములందుకూడ నరినమానమగు 
యోగ్యత నంపాదింవవలసి యుండును, 

[(వణాళికను అమలువరచుట యట్లో, వట చాలభబాలి 
కలు 'నేర్వవలసిన పాఠ్య ప్రమమెట్టిదో డాక్టరు జఖిర్‌ హుస్పేన్‌' 
కమిటీవారు విశదవర చెదరు, 

నభాతీర్మానము లిట్లుండునని మందే తెలిసిపోయినన్న ట్టు 
ఒక ఆడశేసణవచ్చెను, ఈ విమర్శలో విలువలేదు. విచక్షణ 
లేక, అక్క_డక్క-డి విద్యా వే త్తలనందరిని సభకు ఆహ్యానిం 
చుట అనంభవము, వారిదృష్టిలో ఇది తల్మక్రిందు విద్యాపథ 
కము కనుక, దీనినిగూర్చి వారి యభిపాయములు అప్పటి 
కప్పుడు తెలువమనుట అనంగతము, కనుక ఉపాధ్యాయులుగ 
వృ _త్తివిద్యతో ఏ కొంత నంబంధమో కలవారికిమా(త మే 
ఆహ్యానములు వంవబడెను, జాతీయ విద్యా తె త్రమున వని 
చేయుచున్న వారుకూడ ఈ కొత్త ఆలోచనయెడల ఎంతవరకు 


సానుభూతి చూపుదురో నాకు తెలియకుండెను, ఈ (వణాళి 
8 


ధీర నూతన వీద్యావిధానము 


కళు జఖర్‌ హున్పేన్‌ కమిటీద్యారా ఒక సిర్దిష్టరూవము వర్చ 
డినపిమ్మట, దానినిగార్చి యోచించుటకు ఇతర విద్యా 
వే_త్తలుగూడ ఆవ్యోనింవబడునురు, నహాయకరములగు నల 
పోల సియదలచిన నిద్యాధికులందరు తమ సలహోలను వా నాలో 
కమిటీ కార్యదర్శి శ్రీ) ఆర్యనాయకం గారికి వంవ వేడుదును, 

నభలో మాట్లాడినవారిలో ఒకరు పిల్లల శితుణకు పురు 
వలకం"కు (స్రీలు: కన్యలకంకు తల్లులు ఎక్కువ ఉవయోగ 
వడుదు రన్నారు, మరియొక విధమున కూడ (ఐవొఫెనరు పూ 
గారి నిర్బంధసేవా వకాళికకు జవాబిచ్చుటకు నాకం"కు వారికే 
ఎక్కువ అర్హత యున్నవి. తీరికయు చేశభ_క్తియుగల స్రీలు 
ఇట్టి మహోద్యమములో సేవచేయుట కిదియొక గొవ్ప అవకా 
శము. వా రట్టు ముందుకు వచ్చినచో, వారు కొంత [పారంభ 
వీక్షణ పొందవలసియుందురు, తి;.డి లేక వృ త్తికొరకు వెదకు 
లొడు (స్రీలు, జీవనోపాధికై ఇందు చేరుటవలన [వయోజన 
ముండదు, ఇందు వాలొనదలచినవారు వప్మిత 'సేవాదృష్టితో 9 
దీనిని వారి జీవిత కార్యముగ చేసికోవ లను. స్వార్ధముతో 
ఇందు చేరువారు విఫలులై చాల ఆశాభంగమును పొందు 
దురు, సంస్కా-రులగు భారత (స్రీలు, ముఖ్యముగ తమ 
బిడ్డ్దలద్వారా (గామస్టులతో ఒక వారి సేవచేసిన-చో, (గామ 
జీవితమునందు కొంతియుతేముగు గొవ్ప వివ్హవమును తీసికొని 
ఠాగలరు. మఠ చా రిందుకు పూనుకొందురా ? 

వారిజన్‌ : 80.10.87, 


వురాడవ భాగమఎం 
స్వయం క ద్య 
19 
విద్య ౫ మద్యవానపు రాబడి 

మద్య పానపు రాబడి పోయిన-వో విద్యాశాఖ నడచుట 
యెట్లను సమన్య బయలు చేరుట చాల దురదృష్టము కొత్త 
వన్నులు రాబట్టు మార్లములు లేకపోలేదు. (పొఫినబ్లు హో, 
ఖంబట్టా గార్లు, ఈ దరి దచేశములోకూడ కొ త్తవన్నులు 
వేయవచ్చునన్నారు. అట్టి యవకాశముండుట నిజమే. ధనికు 
ల్వవై తగినన్ని వన్ను లిష్పుడులేవు, ముఖ్యముగ మన దేశములో 
వ్య _కలవద్ద వల్లమాలిన ధనము పోగువడుట ఇండియా (పజల 
యడల అవరాధముగ నెంచబడవ లెను, ఇంగ్లాండులో ఒక 
హాద్దును మించిన నంపాదనవై నూటికి 70 చెవ్వున వన్ను 
విధింవబడునట, ఇండియాలో అంతకుమించికూడ ఆ నన్ను 
వేయవచ్చును. చావు సుంకములు ఎందుకుండ రాదు ? వయస్సు 
వచ్చిన యువకులు కోటీశ్వురులగు తండుల ఆస్తికి వారసు 
లగుటయ్‌ అక్రమము. అది (వజకు రెండు విధాల నష్టము, 
నిజముగ (వజకు నంకమించవపలసిన -ఈ వారనత్వము వారికి 
రాకుండ పోవుచున్నది, ఆ తండి కుమారుడు భన భారముకింద 
నలిగిపోవ్రటచే వాని శకులు వికసింవక పోవుటయు నంఘము 
నకు నష్టమే. 


60 నూతన విద్యావిధానము 


విద్యలో మనజాతి చాల వెనుకబడి యున్నది, కేవలము 
డబ్బుమై విద్య ఆధభారవడినచో అనుకున్న వ్యవధిలోవల 
మన బాధ్యతను సెర'వేడ్చుకో లేము, కనుక విద్య స్వయం 
పోవకము కావలెననుచున్నా ను. పిన్న పెద్ద లందరి మనళశ రీర 
ములను ఆత లను వికసింప జేయుట యే విద్యయొక్క- ఆశ యము, 
అతురజ్ఞానము విద్యకు గ మ్యము కాదు, (పారంభమునుకాదు, 
వివిధ సాధనములలో అదొకటి, కనుక ఉవయు_కృమగు ఒక 
చేతివనిని నేర్పుటతో చేను విద్యను (పారంభింతును, మొదటి 
నుండియు పిల్లలు ఉత్పాదక శక్తిని కలిగియుందురు, ఇట్లు 
(పతి పాఠశాలను స్యయంపోమకము చేయవచ్చును, విద్యా 
తయారు చేయు వస్తువులను (వభుత్వము తీసికొనవలెను, 

అట్టి విద్యావిధానము[కింద మహోన్నతమైన మానసికాభి 
వృద్ధి సాధ్యమని నా యశప్రాయము, అయితే అందు [వతి 
చేతి పర్మిశమయు ఈనాటినలె యంతవతుగా గాక, శాస్త్రీ 
యముగ నేర్పబడవలెను. అనగా ఏవని ఎట్టు, ఎందులకు 
చేయవలెనో బిడ్డలకు స్పష్టము కావలెను. అవనమ్మకముతో 
నే నీ మాట (వాయుటలేదు, దీనివెనుక తగినంత స్వానుభవ 
మున్నది కార్యక _రలకు నూలు వడుకుట నేర్పబడు అన్ని 
చోట్ల ఈ క. పూర్తిగ అవలంపింవ బడుచున్నది. "నేను 
స్వయముగ బిడ్డలకు నేర్పిన పాదరతుల పరిశ్రమ, నూలు 
వరిశమకూడ మంచి ఫలితముల నిచ్చినవి, ఈ విధానములో 


విద్య స మద్యపానపు రాబడి 6] 


చరిత, భూగోళము ఉండకపోవు, కాని వాటిని నోటిమాట 
లతో నేవ్పట ఉత్తమము, చదువుట, (వాయుట లా్యఠా 
నేద్పదాసికంకు వది రెట్లుగ ఈ వదతిని నేర్చ్పవచ్చును, గింజ 
"లేవో, పొల్లు యేదో ముందు తెలియవలెను, పిమ్మట ఆశ్‌ ర 
ములు నేర్పవచ్చును, అప్పటికి నితాంత కొంత ఆభీనివేశము 
కూడ ఏర్పడును, ఈ [వతిపాదన విన్ల వాత్మకమైన బే, అయినను 
దీనివలన విద్యార్థి కెంతో (శమ తవ్వును, కొన్ని యేం డ్లవిద్యను 
ఒక నంవత్పరములో ముగీంచవచ్చును, ఇది పొదు వెన 
విధానము, సర్వాంగ సుందరము, చేలివనితోపాటు విద్యార్థి క్రి 
గణితముకూడ వచ్చును, 


(పాధమిక విద్యకు చే నత్యధిక (పాముఖ్యము నిత్తును, 
ఇంగ్లీ హు వినా, (వస్తుత మె టిక్యు లేవన్‌ లోని వివయము 
లన్నియు అందుండును, కా లేజీ నిద్యాద్ధలు తమ చదువు 
నంతను ఆకస్నిక ముగ మరచిపోయినను వ్‌నష్ట ముండదు, సరి 
మున విద్య లేక మువ్పదికోట్ల (వజల నావరించియున్న అ 
నాంధ-కారముతో పోల్చినచో, కొద్ది లతలమంది శా బేజీ 
విద్యార్ధులకు కలుగు నష్టము నష్టమేకాదు, 


కాలేజీ విద్యను పూర్తిగ మార్చవలెను, జాతియొక్క 
అవనరములను తీద్బట కే అది వినియోగవడవలెను, మెకాని 
కల్‌ ఇంజనీర్లకు తదితర ఇంజసీర్లకు వట్టా లీయబడును, ఇవి 


62 ఘూతేన విద్యావిధానము 


వివిధ పారి ఛామిక నంస్థలకు చే బడి యుండును, తమకు 
కావలసిన వట్టభ్మద్రుల శీక్షణకు వలయు ఖర్చు ఆ సంస్థ లే 
భరించవలెను, ఈ విధముగ తాతా కంచెసీవారు, ఇంజసీర్ల 
తయారు కొక కాలేజీని ప్రభుత్య అజవమాయివీ.కింద నడుపు 
దురు, ఇక మిల్లు సంఘములు కూడి తమకు కావలసిన వట్ట 
భదుల కొక కాలేజీని నెలకొల్పుదురు, మిగత వరి శమలకు 
గూడ ఇట్టి యెశ్చాళ్లు యుండును, వర్తక శాఖకు పత్యేక 
కళాళాల లుండును, ఇక కళలు, వైద్యము, వ్యవసాయము 
మిగిలినవి, ఈనాటి కళాళాల లెన్నో స్వయంపోపకము లై 
యున్న వి. కనుక (ప్రభుత్వము వేరుగ -ఈ కళాశాలలను నడువ 
బని లేదు, చైద్యవిద్యాలయములు యోగ్య తావ్యతములు 
పొందిన ఆసువతులకు చేర్చబడి యుండును, ఆనువత్రులు 
ఎక్కు_వగ ధనికుల కవసరనుగుటచే, విరాళములిచ్చి, వారే 
వైద్యవిద్యా శాలలను పోపింపవచ్చును, వ్యవసాయ క్రభా 
శాలల చేరు రట కావలెనన్న, అవి స్యయంపోవక ములు 
కావలెను. కొందరు వ్యవసాయ పట్టభ(దులనుగూర్చి నాకు 
బాధకరవుగు అనుభవము కలదు, వారి జూనము అనుభవము 
చేని వెవె వ్యాపారము. డి గీలు తీసికొని స్వ్యయంపోవమకము 
లగు వ్యవసాయ శ్నేత్రములలో "బేశమున కవసరమైన వనులు 
వారు నేద్చుకొని యున్నచో, తరువాత ఉద్యోగ కాలములో 
అనుభవము లేక తమ యజమానులను బాధ వెట్టనక్క-ర లేదు, 


విద్య ౫ మద్యపాన ఫు రాబడి 68 


ఇది నా యూహో చితముకాదు, మనమానసిక మాంద్య 
మును పోగొట్టుకొన్న చో, కాం|7ను మంత్రులను, తద్వారా 
కాం గెసును ఎదుర్కొ-న్న విద్యానమన్యను ఈ నూతన (వణా 
లిక వరివ్క-రించగలదు, ఇది హేతుయుకము, ఆచరణ 
యోగ్యము, బిటిషు ప్రభుత్య వకమున ఇటీవలచేయబడిన 
[వకటనలో నదుదేశమున్న చో, గతులు న్పివిలు సిబ్బందీ 
సహాయముతో, మంత్రులు ఈ వథకమును ఆచరణలో చెట్ల 
వచ్చును, కనుక బాగుగ యోచించి ఒక నిర్షిష్టవిధానమును 
నిర యించుట మంత్రుల గ రవము. దానిని (శదతో అమలు 
వ లి థి 
జరుపుట సివిలు ఉద్యోగుల ధర ము, 


ప్రక ఉపాధ్యాయుల విషయమున్నది. (ప్రొఫెనరు శే, టి, 
పాగారి నలహా బాగున్నది, విద్యావంతులగు త్రీ పురుష 
లను, అర్హ తలనుబట్టి, నాలుగైదు సంవత్సరములు అధ్యావ 
క త్యముచేయునట్లు' నిర్బంధించవచ్చును, వారి ముఖ్యావసరము 
లకు మించని జీవనభ్ళతిని వారికీయవ లెను, ఉన్న తేవిద్యా 
శాఖలలోని (వౌఫెనర్లు, అధ్యావకులుతీసికొను పెద్దజీతముల 
పద్ధత్‌ అంతరించవ లెను, (వసుత (గామపాఠ శాలోపాధ్యాయు 
లను తప్పించి సవర్తులనా నియమించవ లెను, 

వారిజన్‌ : 81.787. 


14 
విద్యనుగూర్చిన తికమక 


[కాంగెసు మం|త్రివర్లము 'లేర్పడినవ్చటినుండియు గాంధిజీ 
చేయుచువచ్చిన [వనంగములలో ఇదొకటి.) 

“మనబిడ్డల విద్యకు కల్లు సారాయిల ఆదాయ మొక్కే 
గతియగుట కడు శోచసీయము, నూతన నంస్క-రణముల 
దారుణ ఏభానమిది. అయినను ఈ చీకాకువలన మనము 
నిరుత్చాహపడరాదు, దీనిని మనమెట్లో వరిమ్క-రించితీర 
వలెను, ఏది యేమైనను మనము పెట్టుకొన్న మద్యనిపే.ధ 
ఆదర్శమునుమాతము వదలుకొనరాదు, మత్తు ద్రవ్యముల 
ఆదాయము వచ్చిననేగాని, బిడ్డలవిద్య సాగదనుకొనుట వాల 
అవమానకరము, వీల్ల లకు విద్య లేకుండపోయిను పోనిండు, కల్లు 
సారాయిల పెద్ద చెడుగు ముందు ఇవొక చిన్న చెకుగుగ 
వరిగణింవబడవ లెను, _ఇందునిమి త్రము తయారు చేయబడు 
లెక్క.లనుచూచి కంగారువడరా:,”' 

ఒకరి వశ్న : “అయితే హాస్కూ-లు తరగతులను 
పూర్చిగ ఎత్తివేసి, మెటిక్య లేమన్‌ త సమానమగు విద్య 
నంతను (గామపాఠ శాలలలో నేర్పదురన్న మాటా 2? 

జవాబు (గాంధిజీ) : “అవును తవ్చక అశ్తే, మాన్కూలు 
విద్య అనగా నేమిటి ? మాతృభామలో "రం జేండ్డలోవల నేర్చు 
కొనగల విషయములను పరభావతోచెప్పి, పావ మా బిడ్డ 


స్వయం పోషక విద్య 65 


లను బాధించుట తప్ప మశేమిటి ? వారికీ నిర్బంధముతక్పించి 
కాలు చేతులను ఉవయు కృముగ ఉపయోగించుట నేర్చితిమూ, 
ఈ చిక్కంతయు విడిపోవును, కల్లు సారాయిల ఆదాయము 
మట్టుకు మారు ముందుగ త్యజింపవ లెను, విద్యాని ర్యాహణ 
మునుగూర్చి పిమ్మట యోచించవచ్చును, చెద్దసంకల్పముతో 


విరా కార్యము (పారంభము కావలెను. 
నారిజన్‌ : 21.58.87. 


15 
స్వయం పోషక ప్‌ద్య 
డాకరు వీ, లన్న్మీపతి గారిటు (వాయుచున్నారు 3 
వ య 

కం స్తవ (ప్రచారకులు నడుపుచున్న కొన్నిసంస్థలను శేనుచూచి 
తిని, ఉదయము వూటమా(కమే పాఠ శాలయుండును. సాయంకాలము 
వ్యవసాయము లేక చేతీసనులు ఉండును, విద్యారులుచేయు (శ్రమ, చూపు 
నై పుణ్యమునుబట్టి వారికి కొంత (పతిఫల మోయబడును, ఇట్లు ఆ విద్యా 
లయములు ఇంచుమించు స్వయం పోవకములుగ నున్న వి. విద్య పూ ర్లిచేసీ 
కొన్న యువకులు నీటియట బడ్డ చేపలవలె బాధపడరు, పనిచేసీ తిండి 
శంపాదింనుకొను నీతిలోనుందురు. బండహారిన వంటల నదుపబడు 
సర్కారు పాఠ శాలలకను వీటికిని పోలికయేలేదు. ఈ పదరా ఉప 
యు కవుగు క్రొంతపని చేయగలుథనుచున్నా మను తలంపుతో, సంతోషము 
తోను ఆరోగ్యవంతులుగను ఉందురు. వారి శరీరములుకూడ పుష్టివంత 
ము లెయున్న వి. వ్యవసాయ తరుణమున కొలది దినములు ఈ పాఠశాలలు 
మూయబడును, ఆప్పుడు విద్యారులు ఆపనుల కపయోగ పడుదురు. అభిరుచి 
కల ఏ ద్య్యార్టులను వివిధవ్యాపారవృత్తులవ బంపుటవలన్క, వారి నిత్యశార్య 


66 నూతన వీద్యావిధానము 


(కమములో కొంతమౌొర్చు కలిగింపవచ్చును, శావలసినవారికిగాని, అందరికి 
గాని ఒకవూట భోజనముకూడ పాఠశాలలో ఏర్పాటు చేయవచ్చును, 
ఈ విధమున భీదవిద్యారులను బడికి ఆకర్షించవచ్చును. తల్లి దం(డ్రులును 
వారిని సంతోషముతో బడికిపంప బ్య. 

“ఇట్లాకవూట కార్యక్రమమును అమలులో పెట్టినచో, కొందరు 
ఉపాధ్యాయుల సమయము ఆయా (గామవయోజనుల విద్య కె వినియో 
గింపవచ్చును.)” 

కానన మదాసు విద్యామం తిని దర్శించి ఒక (వాతమాలకమగ 
వినతినందించితిని, పాఠ శాలలందు కాలనిర్ణయము సరిగాలేనందున, విద్యా 
ధుల ఆరోగ్యము చెడినడని అందు (వాసీతిని, పాఠ కాలలు కాలేజీలు ఊడ 
యము 6 మొదలు 11 వరకే పని చేయవలెనని నాయభిపాయము. 4 
గంటల పాఠ శాలచదువు చాలును. అపరాహ్న్నము ఇంటివద్ద గడపవ లెను 
సాయంకాలము ఆటలకు, శరీరపరి శ్రమకు వినియోగపడవలెను, కొందర 
పిల్లలు కుటుంబపోహణ కె పాటుపడవచ్చును. కొందరు తల్లి దం(డ్రుల 
వ్యాపారములో 'సహకరించవచ్చును. విద్యార్ధుల తల్లి దం(డ్రులతో 
ఎక్కువ సంబంధముండవలెను, కుటుం బవృ్ఫ త్ర తై ప బిడ్డలకు దానియంద 
అభిరుచి మెండగుటకు పె యేర్పాటు చాల అవసరము, గా 

“ఇరీరనిర్మాణమే జాతి నిర్మాణమని మనము గు ర్రించినచో 
చెమార్సు అవసరము. కిది విప్లవచర్య-గా కనబడినను మనదేశాబారమ 
నకును కీతో స్షస్టితికిని తీగినదగుట చే, ఇాలమంది దీనినేకోరుకొందురు.? 

పాఠ శాలకు (వొద్దుటినమయ మే మంచిదన్న డాక్టరు లక్షీ 
వతిగారి అభి పాయముతో నాకు వకీభావమే., విద్యాధికాడ 
లశేచేయుట మంచిది, బజన నలు ఎంతోకొంత సయం 
పోవకములు కాకుండగను, విద్యాద్ధలచే ఉవయు కమగ 


వనిపాటులను చేయించకను ఎట్టుండగలవు ? అయినను 


స్వయం సాొషక నిద్య 67 


(వతిబాలుడు, బాలిక యంతవతుగా గాక, బుద్దికుశలతేతో 
స్‌ లగ అధ్యాపకుల క్రింద కలయికతో వనిచేసిన చో 
రెండవసంవత్సరము మొదలు (వలివిద్యార్ధియు గంటకొక 
అణావని మూవగలడు, ఇట్లు దినమునకు నాలుగు గంటల 
చొప్పున 26 దినములు వనివేయు నెలలో ఒక్కొకడు 
రు 5-8-0 నంపాదించును. కోట్లాది పిల్లలను ఇంత లాభదాయ 
కముగ పనిలో వెట్టగలమాయని (ప్రశ్న, కాని శిక్షణలో ఒక 
సంవత్పరము డచినతరువాత,  గంటకొక అణావని విద్యా 
ద్ధలచేత "చేయించ లేనిచో, మనము వట్టి 'తెలివిమానిన నిర్భా 
గ్యుల మన్న మాట, ఇండియాలోని (గామోణులు గంటకొక 
అణాయు నంపాదింవ లేరు, కలిమి లేముల మధ్యగల దారుణ 
వ్య త్యానముతో సమాధానవడి |బతుకుచుండు మన చేతగాని 
తన మొకటి, వట్నవాసులు (తెలియకనే అనండి) ఆం-గ్లాయు 
లతోకలిసి (గామములను వీడించుటయొకటి ఇందుకు కార 


ణములు, 
వారిజన్‌ : 11.90.87. 


16 
స్వయంపోషక విద్య--సంభాషణలు 
వి శాంతి "కావలసిన బలహీన స్టితిలోకూడ గాంధిజీ సయం 
పోషక విద్యా సిద్దాంతమునుగూర్చి చర [లు జరుఫుచునే 


65 నూతన విద్యావిధానము 


(వతివాలుడు: బాలిక యం|త్రవతుగా గాక, బుద్ధికుశలతేతో 
స్‌ లను అధ్యాపకుల కింద కలయికతో వనిచేసిన చో 
రెండవసంవత్సరము మొదలు (పతివిద్యార్థియు గంటకొక 
అణావని చూవగలడు: ఇట్లు దినమునకు నాలుగు గంటల 
చొప్పున 26 దినములు వనివేయు నెలలో ఒక్కొకడు 
రు 5-8-0 నంపాదించును, కోట్లాది పిల్లలను ఇంత లాభదాయ 
కముగ వనిలో చెట్టగలమాయని (వశ్న, కాని శికుణలో ఒక 
సంవత్పరము డచినతరువాత,  గంటకొక అణావని విద్యా 
ర్దల చేత "చేయించ లేనిచో, మనము వట్టి 'తెలివిమానిన నిర్భా 
గ్యుల మన్నమాట, ఇండియాలోని (గామోణులు గంటకొక 
అణాయు నంపాదింవ లేరు, కలిమిచేముల మధ్యగల దారుణ 
వ్య త్యానముతో సమాధానవడి |బతుకుచుండు మనచేతగాని 
తన మొకటి, వట్నవాసులు (తెలియకనే అనండి) ఆంగ్లాయు 
లతోకలిసి (గామములను వీడించుటయొకటి ఇందుకు కార 


ణములు, 
వారిజన్‌ ఏ 11.90.87. 


16 
స్వయంపోషక విద్య--సంభాషణలు 
వి శాంతి "కావలసిన బలహీన స్టితిలోకూడ గాంధిజీ సయం 
పోషక విద్యా సిద్దాంతమునుగూర్చి చర [లు జరుఫుచునే 


స్వయం పోప.కవిద్య___.సంఫాషణలు 69 


యుండెను. డాని విజయమునకు తో డ్పడు సలహాల నీయగోరు 
వారితో ఆయన తప్పక ముచ్చటించును. ఏలై నంత త్వరలో 
మద్యపాన నిపేధమును అమలు జరిపించవలసిన అవశ్యకతను 
బట్టి, సయంపోవక స es మొకటి బయలు చేరదీయ 
బడినదనుచుండు కొందరి అభీ పాయమును ఖండించుచు 
గాంధిజీ ఇట్ల నెను : 


“దేనికే న్వతిం్యత విషయము, శెండును అవశ్యకముతే. 
ఏద్యతోను, డానికి కావలసిన ఆదాయముతోను సంబంధము 
లేకుండ సంపూర్ణ మద్యనిపేధము జరిగితీరవ లెనను విశ్వాస 
ముతో మనము బయలు దేరవలెను, అక్టే (గామావసరము 
లను బటి (గామోణవిద్య నిర్బంధవిద్య కావలసియున్న చో, 
అది విధిగా స్వయంపోవకము కూడ కావలెనను విశ్వాసముతో 
గూడ మనము బయలు బేరవలెను”” 

చర్చలో పాల్లొన్న ఒక విద్యా వే త్త ఇట్ల నెను : 

“మొదటి విషయమును గూర్చి నాకు గట్టి విశ్వాన 
మున్నది, మద్యనిపే.ధము దానికదే పరమావధి, దానిమట్టు 
కచే ఒక గొప్ప విద్యయని నే నందును, కనుక నేను విద్య 
నై నను నిలిషివేసి, మద్యనిసెధమును జయ([వదము గావిం 
తును, కాని విద్య న్వ్యయంపోమకము కాగలుగుటనుగూర్చి 
నాకింశను విశ్వాసము కుదర లేదు,” ” 


70 నూతన విద్యావిధానము 


గాంధిజీ లు (ప్రత్యుత్తర మిచ్చెను : “ఇక్క_డ కూడ 
మిరట్టి నమ్మకముతోనే బయలుచేరవలెను, వని సాగించి 
నచో, మార్గము అటే కనబడును, ఇంత వయస్సు మళ్ళిన 
తరువాత దీని యావశ్యకత నాకు గోచరించినందుకే నేను 
విచారించుచున్నా ను. లేకన్న నేనే ఈ [వయోగమును చేసి 
యుండువాడను, ఇవముజె నను, ఈశషరానుగవా మున్న చో, 
చేతనై నంతేగ వ సిచేసి అడి స్యయంపోవక ము కాగలదని 
చూపుదును, అయితే ఇతర ముఖ్య వ్యవహారములకై నా 
సమయము పోవుచున్నది. ఈ సేగాళా నివానములోనే దీని 
యందలి నా విశ్వాసము దృఢతరమయ్యును, పిల్లల మనస్సు 
లను రకరకములగు విషయములతో ఊదరగొట్టితిమే కాని 
వారి శకులను ఉద్దీపింనజేయు తలంపే మనకు కలుగలేదు. 


| 


ఇప్పటికై నను చేతివనులద్వారా వారికి విద్య గరపుటలో 
వకాగచిత్తుల మయ్యెదము గాక! చేతి వర్మిశ్రమ చదువుతో 
పాటు జరుగు ెండవకృవీ.గాక, మనోవిజానమున కది సాధ 
నము కావలెను,” 

“అవును, అదియు నాకు బోధవడినది, అయితే అది పాఠ 
శాలను గూడ ఎందుకు పోపి.ంవవలెను + 

“దాని విలువ అక్ష బుజువు కావలెను, ఏడేండ్ల శిక్షణ 
నిచ్చి 14 ఏండ్ల క్మురవానిని సంపాదన వరునిగు జేసి ఇంటికి 
వంపవలెను, ఇపుడుగూడ భీదలబిడ్డలు తల్లిదండ్రుల వనిలో 


స్వయం పోపకవిద్య-..సం భానణలు 71 


సాయవడుచునే యున్నారు, “నేను నా తల్లి దం (డులకు సాయ 
వడనిచో, వా శేము తిందురు? నా కేమి పెట్టుదురు 1' అను 
ఆలోచనయ్‌ బిడ్డలలో వనిచేయుచుండును, అదియు విద్యయే. 
ఇట్లు (వభుత్వము ఏడేండ్ల బిడ్డలను తీసికొని, నంపాదనవరులుగ 
చేసి తల్లిదండులకు అప్ప జెప్పవ లెను, విద్య దారా నిరుద్యోగ 
మునుకూడ నిర్మూలించుట జరుగవలెను. పిల్లల చేదో యొక 
వృ త్తియందు ఉ త లను చేయవలెను. ఒక్కొక వృ త్తిద్వారా 
ఒక్టైకని మానసిక, శారీరకశక్కులను, కశాభిరుచిని వృద్ధివర చ 
వలెను, ఎవరు నేర్చిన నీయందు వారు ఊఉ _ల్తిర్టులు కావ లెను.” 

“క్కు రవాడు ఖాదికళను, శాశ్ర్రామును నేద్చుచున్నాడను 
కొందము. _ వజేండ్లును ఖాదీవని శే వట్టునని మీ యభీ 
(పాయమా ర్‌ి? 

“అవును దాని నతడు బండవనిగా నేర్చుకొనకున్న చో, 
ఏ జేండ్లును కావలసిన బే, చరితను, భాషలను నండ్లతర బడి 
ఎందుకు చదువ వలెను ? ఇంతవరకు కృతిమ (పాముఖ్యమాయ 
బడిన ఈ విషయములకు వృ త్తివసి ఏమైన తీసిపోయినడా 1”” 

“అయితే, మోరు ముఖ్యముగ వడుకు, నేతవనులను 
గూూర్చియే ఆలోచించుచుండుటచే, పాఠ శాలలన్నిటిని నేత 
వర్మిశమాలయములుగ చేయదలచు చున్నారని న్పష్ట్రమగు 
చున్నది. కురవానికి దీనియందుగాక, మరొక వరి శమయఠథ 
దభిరుచి యుండవచ్చును కదా |” 


72 నూతన విద్యావిధానము 


“అన్రను, నిజమే, వానికి మరియొక వృ త్తి నేర్పవెను, 
కాని ఒకే విద్యాలయము అనేక వృత్తులు నేవ్సట కవకాశ 
ముండదు, క5గురు పిల్ల లకొక అధ్యావకుడుండును. అశకుందరు 
ఉపాభ్యాయులుందురో, వీర్‌ గురు విద్యాద్ధలుగల అన్ని తరగ 
తులు లేక పాఠశాలలు ఉండవచ్చును. ఒక్కొక పాఠశాల 
ఒక్కొక వ కమ్మరము, చర్చ 
ముల వాగు లేక పాదరతలు చేయుట. ఒక్కొక వృత్తి 





ద్వారా వీల్ల వానికి మన్‌ వోవికానమును కలిగించవ లెనని మనము 
మరువరాదు. మరొకమాట నొక్కి. చెప్పుదును. వట్టణము 
లను మరచిపోయి, మనదృష్టిని హల్లెలమై కేం! ద్రీకరించవ'లెను, 
అవీ యొక మహో నము[ దము, అందు నగరములొక బిందువు, 
అంచుచే 1 వర్మిశమవంటి వానినిగూర్చి మనము 
'యోచింవచేము, సీవిలు ఇంజనీర్లు, యం(కాగార ప పు ఇంజనీర్లు 
'కాగోరు aes ఈ యేడేండ్ల శిత ణతరువాత ఆ యున్నత 
విద్యల "కీర. ఏడ్డ (వ ల్యేక కాలేజీలకు వెళ్ళుదురు. a 

“ముః క్షషినిషయము మరొొకటున్న ది, విద్యను, వర్మి శమను 
విడదిసి యుండుటవలన మనము (గామ పరిశ్రమలను సఏీచముగ 
చరాచుట కలవాటు వడితిమి. వర్ల ధర ము చెడి, నూలువడుకు 
వారు, చేయువారు, వడంగులు, చర్మ కారులు అధమకులస్థు 
లుగ నెంచబడుచున్నారు, కనుకనే మనకు (కాంటనులు, 
పోర్‌ (గీవులు లేకపోయిరి. భాపాపాండిత్యమునకున్న గౌరవ 


స్వయం పోవక పాఠ శాలలు 72 


స్వాతం త్యములు ఈ వృత్తులకుగూడ ఉండిన చో, మన 
కార్చికులలో నుండి గొవ్ప వస్తు నిర్మాతలు బయలు బేరి 
యుండువారు,. (ఇంగ్లాండులో, నూలువడుకు యంత్రము 
(స్పిన్నింగ్‌. జెన్నీ), సీటిశ క్రి మొదలగు వానిని కనుగొని 
(వయోగించుటకు దారిభూ'వెను. మిల్లువచ్చి “వేలాది వని 
వాండ పాటును నశింవచేసినది. ఇదియొక రాతునకృత్యము, 
మన దృష్టిని (గామనీమలవై కేందీకరించినచో, చేతివనిలోని 
శోద్ధ పెరిగి నిర్మాణ కాశలమునకు డారితీయును, (గామ 
సౌభాగ్యము చేకూరును.” | 

హరిజకా : 18-937. 

17 
స్యయంపోషక పాఠశాలలు 
ఒక విఖ్యాత విశ్వవిద్యాలయ (వౌఫెనరు ఇట్లు [వాయు 
చున్నారు : 

“మనజచాభాొక తగినంత వస్తూక్చ తికి తగినన్ని అవకాళములు 
కల్పింపలేకన్నది మనదేశపు ఆరి కసిలి. ఉదావారణక : వ్యవసాయమునవ 
పనికివచ్చు బంజరుభూములు మనకు కొల్లలు "లేవు; వలసరాజ్యములుగాని, 
మూలభనముశాని లేవు. కనుక ఊన్న అవకాళములను వినియోగపరచు 
వాక్కు యోగ్యులగువారికే ఉండవలెను. నూరు చిన్న పొలములను విడివిడిగ 
నూర్హురు దున్ని, వందమందికి ఆహారమును సమకూర్చగలరు, కాని ఇరువది 
మందికలిసి ఆ భూమినంతను చేర్చి, ఒక ఎరువుల నిపుణుని ఒకనీటి సై 
ఇంజనీరు ఒక ముక్క_ల ెంపకపు నిపుణుని సహాయంతో సేద్యము చేసీ 

10 


74 నూతన విద్యావిధానము 


నూరుమందిని పోషి 6చ గలరు, ఉత్పత్తిని "జెంచుటక-గాను వన కల్ప 
నలువచ్చినవి. ఆవి పనివాం[డ గృవాజీవనమునకు గాని, స్వేచ్చక గాని 
ఆడ్డురాకుండ వారి ఉఊత్చాదకళ కిని పెంచును, వాటిరాకవల్ల అనేకులను 
(శ్రమనుండి తప్పించవలనీన అవసర మేర్చడినది. ఏబదియేళ్లవయస్సు దాటిన 
వారిని ఉద్యోగము విరమించుమని నిర్భంధించుట వాల నష్ట దాయకము, 
సాధారణముగ శారీరక మాననికశ కులు ఆవయస్సు తరువాత నే చురుకుగ 
పని చేయును, తగిన అనుభవమును సంపాదించువరకు మోనవులను జీవిత 
బాధ్యతలను వహించకండ చేయుటయే మంచిది” 

“పనివాండ్రు పనితనమునందు వృత్తులకు దిగుటయీ ఇండియాయొక్కా 
ఆర్థికతీణకప ముఖ్య కారణము. వం(డ్రంగి తనకుమౌరుని చిన్నప్పుడే పనిలో 
"పెట్టును, పన్నెం డెళ్ల వయస్సునాటికే వాని సంపాదకళ క్రి వూ ర్రియగును, 
పెండ్లి చెసుకొని ఎంటే స్వంత కాన్టానా"పెట్టును. ఇక కొ తపదతులు 
వాని మనసులో చొరవు, వికనీంపకుండ పనిలో పెట్టబడుమనస్సు ముడుచు 
కొని "మొద్దుపారును, పనియొక్క ఆ రిక ప్రాముఖ్యము వానికి గోచరించరు, 
ఎవడైనను వానిని వలలో వేసుకోగలడు. వాడ మై తృ పిపడి చాలీచాలని 
ఆదాయముతో బతుకును. ఇండియాలోని సంకుచిత భావములు, కృపి, 
ఫూర్వకర_ స్‌ వంతము కులతత్వము, (తెగుడు, ఇన్ని టికిని ఇదేకారణము, 
నీలోనుతోటలలోే పిల్లలచే పనిచేయించుట చేనుచూచిన ఒక ఘోర 
దృశ్యము, పాఠశాల లుం డెనుకాని, పిల్లల "దేదో ఒకపనిలో చెట్టుట తల్లి 
దండుల కలవాటు. వ్యకులకు లాభ కర మెనను సంఘమునప్‌ హానికరమగు 
పనులను (ప్రభుత్వము నిషేధించవ'లెను, పసీవీల్లలను పనిలో చెట్టుటవలన 
వయోజనులకు పనికేకండ పోవచ్చును.” 

“అమ్మకమునకు వస్తువులను తయారు చేయుచు స్వయం పోషకము 
లగు కారానాలను క్‌ ద్యప్టంం క లనాకాను (భ్రమలో మనము పడరాదు, నిజ 
మునకిది పిల్లలచే చేయించు బలాతా_రపు బాకిరియే,. నూలువడువటలో 
ఆచేపనిగ చ।కముతిప*ట నిరీవమగ ఆకాందముసోననా... భముషణాగేని 


స్వయ ౦పోవక పాఠశాలలు 75 


ప్రంజములను లెక్కించుట ద్యారా గణితము, (వత్తి రకములు సపెంషకము 
పరిశోధించుటద్వారా భూనోళము వీజ్ఞానశ్యా స్త్రము శేర్పవచ్చునన్న 
“వారిజన్‌? (ప్రతిశాసంపాదవని అభి పాయముతో నేనేకీభవించ లేను. 
ఇట్టి ఏషయములు మొదట్లో పీల్లలమన స్సుల నాక రి ంపవచ్చును. ఏండ్ల 
తరబడి ఒకేపని చేయుటతో మనస్సు మొద్దుపారి -గాను గెద్దువలె తీరుగును, 
తన (ప్రల్యేక అభిరుచులను తృ ప్రిపరచుకొన గలుగుటవలన గాదు మొన 
వుడు సృష్టి పరిణామములో నిలువగలిగినది, జీవితపరిణామమున కలుగు 
నిత్యపరివర్తనల -సెదుర్కొ_ని సమర్షించగల సమర కనా, సంస్కృతి. వల 
ననే ఆతడు నిలువగలిగినాడు. కన్ను, చెవి, చేయి... ఈ యవయవములకు 
శిక్షణ తప్పక అవసరమే అన్ని పాఠశాలలలోను చేతిపర్మిశమలను నిర్భం 
ధము చేయవలనీన దే. చేతికిచ్చుచున్నామన్న శిక్షణ నిజముగ మెదడు 
శిక్షణాయే యని మనము మరువరాదు, విద్యయే పాఠ కాలయొక్క. ఆశయ 
మెనచో ఆమ్మకముకొరకు రకముచాలరీ వస్తువులను తయారు చేయించు పనిని 
పెట్టుకొనరాదు. (పయోగములకొరకును, కొంత పాడు చేయుట కనుగూద, 
రకరకములగు ముడిసరుకలను, యంత సాధ నములను పిల్లలక అప్పగించ 
వలెను. పాడగుట యెట్టునుతప్పదు. శ్రీ నరవారి పరీఖ్‌ గారి *వారిజన్‌” 
వ్యాసములోని 'లెక్క_లనుబట్టి ఒక (ప్ర ల్యేకవృత్తికై పెద్దపిల్లలను తయారు 
చేయుటలోగాడ ప వ కొంతవరకు పాడగుట తప్పదు, (పకృతి 
వష్టావ కళాశాలల నలా వృత్తి విద్యాళాలలోకూడ (పయోగములు 
చేయుటలో వస్తువులు పాడగుచునే యుండును. ఉత్ప త్తిసాధనములు 
విరివి-గాలేని ఇండియాలో అట్రిస సరసు మిత ముగా ముఖ్య కేం ద్రములలా* 
మొత మే నెలకొల్చ్పవ లెను. నోేరకొవూరు, కు"డ్‌ లనుండి విద్యారుల 
"సెన్నుకొని తోళ్లపరిశ్రమ ౩ శాన్పూరుకు పంపుటలో నష్ట మేమియు లేస్‌, 
ఆం లేశాని ఒక్క పర్మిళమకు చాలచోట్ల శిక్షణకేంద్రశులు "పెట్టుట 
చాలనసష్ట్రము = 

“మరొక విధముగ కూడ వస్తుసామ( శ పాడగుచున్న ది. ఒక పౌాన్న 


76 నూతన విద్యావిధానము 


దూదితో ఆరితేరిన పనివాడు మిల్లుసహాయమున నలుగురికి సరిపడు బట 
తయారు చేయగలడు. పని వేతశానివాడు తయారుచేసినది ఇద్దరికికాడ సరి 
పోదు, అనగా ఇండియాకు సరిపడు (ప్ర తీపంటకొరవ శెట్లింపుభూమి 
కేటాయించవ౭ెనన్నమాట, అనగా చేతగాని పనివాండతో (ప్రతిని 
పండించుభూమి సమస్టలగు పనివాండ్రతో దేశానికి సరిపడ్నుప్ర తిని, 
ఆహార ధాన్యములనుకూడ పండించగలదు.) 

“మాడవరకపు నష్టమునుగూడ మనము గుర్తించవలెను, పీల్లలు 
రంగురంగుల చిత్రవస్తువులను తయారు చేయవచ్చునందురు. ఒక పారి శామిక 
పాఠశాల వూర్వవిద్యారి యొకడు పొరలచెక్క_తో ఆటవస్తువులను 
చేయుట నేనుచూచితిని. ఆ చెక్క, మేవలు, పనిముట్లు విబేశములను6డీ 
వచ్చినవి. ఇట్టిపరి శ్రమలు విబేశీవస్తు విక్రయమునకు పనికివచ్చును. పొరల 
చెక్కును మనమే శయారుచేసీకోగలమందుశేమో 1 అట్టి అడవులను పెంచ 
దగినంతచోటు అమెరికాకున్నట్టు మనకలేదు. మనకున్న ముడిసరుకు 
తోను, పెట్టుబడితోను అనవసర వస్తూత్పత్తిని నిరుత్సాహపరచవలెనే 
కాని (పోత్సహీించ రాదు.’ 

“వి ద్యారులవమునస్సు వసు(పాళ స్వమునే చూడవలె-గాని వాటి 
బజారుధరలలో మునిగిపోరాదు. ఇట్టి 'లేతవయ సులో వస్తుని ర్మాణము, 
బజారుభధరలు, ధనసంపాదన ఆదర్శముగా చూపబడినచో వారి యభివృ ద్ధి 
ఆగిపోవును, నిరంతరము ఒకేపనిలో మునిగియుండువారు, సంపదయున్నను 
చారి(ధ్యము నే ఆనుళవింతురు, శ్రీ) రామకృ్ళష్లపరమహం'స వృ శ్రీవిద్యక 
(ప్రాముఖ్యమోియటవంగడుట గమనార్హ మగు విషయము, * 

“పిల్ల వాడిప్పుడు ఏడేండ్లలో చేర్చువిద్యను రం జేండ్దలో-నే చేర్చ 
వచ్చుననుట వింతేగొల్నుభ్రమగా కనబడుచున్నది. పడారముతో నింపబడు 
ఖాలీజూడీవంటిదికాదు పిలలమనస్సు. పదహాశేంద్దవయస్సున "నేర్వవలనిన 
విషయములను పీల్లలు ఎనిమిదవయేట నే "నేర్చుకో లేరు, "నేర్చుకో రాదు, 
చదువు వెనుకబడుటవ కారణము పరభావకాదు, కొందరూహ్‌ించు 


స్వయం పోషక పాఠ శాలలు 17 


చున్నంత ఎక్క_వసమయము ఆంగ్లమున కీయబడుటయేలేదు. మనస్సును, 
భావములను ఊతేజింపజేయుటకిచ్చు శికణయే వ్యాసరచన. ఆది నవాజ 
ముగ నెమ్మదిగ నే జరుగును, ఇంగ్లాండుబడులలో వివిధపాఠముల కీయ 
బడు కాల విభాగములు ఈ |కిందివిధ మగ నిర్ణయింపబడినవి i 


గంటలు 
సమా వేశమ్ము రిజస్త్రరుపని, మత బోధ. 23 
ఆంగ్లము (చదువు, (వాత, వ్యాకరణము, న. 10 

రచనతోసహా 
ఆంకగణితము, (పాధమిక గణిత పాఠ ములు ప ర్‌] 
చర్చిత, భూగోళము ఎం త్రీ 
విజానము, కళ (చేతిపనియందు శిక్షణతో సహా క, “క్‌ 
శరీరవ్యాయామము, సియబద మైన ఆటలు ==. లీః 
మొ త్రము 273 


“శిక్షణ కేర్చా కున కాలములో సగభాగము ఇంగ్గ్‌షుకు ఈయబడి 
నడి, (ప్రతిపాఠము ఇంగ్లీషుపాఠ మేయని మనము గమనించవలెను. భాష 
ఎంతజటిలఅమో, దానిలో మన మెంత (పవిణత 'సంపాదింతు మో ఆఅంతగ 
మొనసీకళ కులు కేటపడి వృదిచెందును, మనోవికాసమున కె అవలంబింప 
బడు 'శిక£ణపదతి ఫలరహితముగను, నష్టదాయకముగను; జాప్యముగను 
కనబడును. మనస్సును బలపరచుటయు, 'సంఘముయొక్క_ మన _స్రత్వేమున 
కనుగుణ్యముగ భం తవు నను నిర్మించి నడుపుటయు విద్యరయొ క్క 
ఆశయము. పాఠశాలలు మానవులను తయారుచేయుటయే -గాక్క బజారు 
సరువలనుగూాడ తయారువేయవలెనని మనము కోరకుందుము గాక 1! 

“పాఠ జాలలకు ఆగికసోమతును, జాతికి దిబాలాత నమును తెచ్చి 
bes (హస్వదృష్టి సరియగు రా కాదు. 

ఒక ప్రా ఫెసయి! 


78 నూతన విద్యావిధానము 


మె వ్యానముతో వంకపిన లేఖలో విలేఖరి సంతకమున్న ది 
కాని, వ్యాసము చివర సంతకము "లేదు, కనుక నే నాయన 
చేరు తెలుపుటలేదు. విలేఖరి నా (వణాళికను అర్హ ము చేసి 
కొను (వయత్నే మైన చేయశేదు. నే ననుకొన్న పాఠ కొల 
విద్యాభ్ధలను సిలోను తోటలలోని నిర్బంధ పారి శామిక చాలు 
రతో పోల్చి ఈ వి లేఖరి ఆక్మనింద చేనికొన్నవా రగుచున్నారు, 
అ బాలురు విడ్యాద్దలుగ పరిగణింవబడరని ఆయన మరచి 
నట్టున్నారు. ఆ పల్లలుపడు (శమ విద్యయనదగదు. నే నభ 
మానించు పాళశెలలోని బాలురు ఇతర మహోన్కూ-ళ్ళలో 
నేర్చు నిమయము లన్నియు (ఒక్క ఇంగ్నీష నినా) (డిల్లు, 
నంగీతము, చిత్రలేఖనము, ఒక చేతి వరి శమతోనపో నేర్చు 
కొందురు. ఈ పాఠ శిలలను కారిగాలనుట (వత్యతు నత్య 
మును చూచుట కిష్టవడని మూర్షపు పట్టుదల యె, 

నా (వతిపాదన కొత్తదని చేనంగీకరింతును, కొ త్తతనము 
"నేరము కాదుకడా ! దీనివెనుక విశేష అనుభవము లేకపో 
వచ్చును, కాని చేను, నా సవాచరులు కలిసి సంపాదించిన 
అనుభవముతో ఈ [పణాళిక విశ్వాసముతో నడువబడినచో, 
అది జయ[వదమగునను క్రైర్యము నాకున్నది, చివరికిది విఫల 
'మెనను, (పయత్నించి చూచుటలో చేశమున శెట్టి హానియు 
లేదు. [వయోగము కొంతవరకు నఫలమైనను, జాతికి అపార 


లాభము కలుగును, (ప్రాధమిక విద్యను మరేవిధమునను ఉచి 


స్వయం పోషక పాఠ శాలలు గరి 


తము, నిర్బంధము, గారకమ్మ చేయలేము, (వస్తుత (పాధమిక 
విద్య వట్టి (భమయని, [వమాదకరమగు ఉరియని అందరొవ్లూూ 
కొన్న మాటయే. 

(శీ నరహరి వరీఖ్‌గారిచ్చిన లెక్కలు ఈ |వణాళికను 
ఏలె నంతవరకు బలవరచుట కుదేశింవబడినవి, అవి తుది తీరా 
నములుకానవు, ఉత్సాహముతో వసిచేయువారి కవి (పోత్స్చాహా 
కరములు, నపోయశారుల . ఈ శిశణకు ఏడేండ్ల పరిమితి 
తుదినిర్ల యము కాదు, కాలవరిమితి పెంచినను వెంచవచ్చును, 

(వణాళికలో పరన్పర నంబంధముకల ముఖ్య భా గములివి : 

1. బాలబాలికల సమగ్రాభివృద్దికి నృ_త్తివనియే ఉత్తమ 
మైన సాధనము, కనుక పాఠ్య కమమంతయు చేతివర్శిశవుకు 
నంబంధించియీ తయారుచేయబడవ లెను. 

2, ఇట్లు ద్దేశింవబడిన (పాధమిక విద్య మొంత్తముపె 
విధిగా సయంపోవక ము కావలసియున్నది మొదటి ఒకటి 
రెండు సంవత్సరములలో అది పూర్తిగ స్వ్వయంవోవకము 
కాకపోవచ్చును. వైన చెప్పినదే ఇక్కడ [పాధమిక విద్య 
యొక్క- నిర్వచనము, 

గణితము మొదలగు నరకము వృత్తి విద్య దాారా 
యిచ్చుట అనంభవమని |పొఫెనరుగారి అభిప్రాయము, ఇది 
అనుభవములేని మాట, ఇందు స్వానుభవముతో నేను 
మాట్లాడగలను, ట్రాన్సువాలులోని టాల్‌ స్థాయి “ఫారము”లో 


80 నూతన విద్యావిధానము 


చాలబాలికలకు సమ గాభివృద్ధి కలిగించుట నాకు కష్టమని 
వీంచ లేదు. వారి శిక్ష ణబాధ్యతను స్యయముగ నేనే వహించి 
యుంటిని, దినమున శెనిమిదిగంటల వృత్తివిద్య అందలి ముఖ్య 
విషయము ఒకటి లేక రెండు గంటల పు_స్హకవిద్భ యుం డెడిది, 
తవ్వుట నంట చేయుట, తోటీవని, పాదరతులు చేయుట, 
సామాన్య వ(డ్రంగము, వా_్రలను తిసికొని వెళ్లుట, వచ్చుట-- 
ఇవి అక్కడి వనులు, వర్మిశమలు, పిల్లల వయస్సులు రి నుండి 
16 వరకు ఉండెడివి, ఈ [పయోగము కాల కమమున వృద్ధి 
యగుచు వచ్చినది. 
వారిజక : 16.9087 


15 
చేయుటయే గాసి, సోమరి ఆలోచన కాదు 
డాక్టరు G6. ఏ. అరండేలుగారు ““ఓరియంట్‌ ఇల స్టే ముడ్‌ 
వీక్‌ కి (వాసిన తమ వ్యాసముయొక్క_ నకలును, ఒక లేఖను 
నాకు వంపినారు, వారి లేఖలో ఇట్టున్నది : 
త్మ చేళవిద్య ఇకముందు మునుపటివలె కృత్రిమము-గాక, నిజమగు 
విద్యగ మారవలెనని మో కోరిక, విద్యా విషయములతో ముప్పదియేండ్లక 
చెగా చావ సంబంధ మున్నది. “ఓరియంట్‌ ఇలస్ట్రేకుడ్‌ వీక్లీ” లో 
(పచురింపబడనున్న జక వ్యాసము నకలును మోకిందుతో పంపుచున్నాను, 
ఇది కొంతవరకు మో ఫొవములనే వ్య కృపరచుచుండవచ్చును, ఇండియాకు 


జాతీయ విద్యాప్రణాళిక తయారుకావలెనన్సి (ప్రతి చేశియమంత్రియు తన 
శాస్త్రములో. శ క్రివంచనలేక దానిని అమలు పరచుట _ ధర్మమని 


చేయుటయీ గాని, సోమరి ఆలోచన కాదు 81 


చేనందును. అక్క_డక్క_డ 'స్వతం[త్రముగ ఎవరికి వారు తమక తోచినట్లు 
కొంతఅతుకుల పని చేయుచునే యున్నారు. కాని (ప్రధాన నూత్రము3 
(పకటనయికటి వెంటనే “ెలువడవలెను. (ప్రభుత్వమును (ప్రజలును 
యేకమె ఒకేనూత్రమునక బద్ధులె ఒకే (ప్రయత్నము వేయవలెను” 

వ్యాసమునందలి అత్యంత ముఖ్య భాగము లిక్క_డ తెలుపు 
చున్నాను : 

“జాతీయ విద్యలోని మాలనూూత్రముల స్వభావమును నూచించుటకు 
(ప్రస్తుత మిచట చోటు చాలదు. బాలవాలికా పొఠశాలలో-నెనన్కు ఆది 
నుండీ ఆంతము వరకును, చేలిపనియంచే లక్ష్యు ముం చవలెను, (కమకోః 
“నూలు “కాలేజీ? ఆను కృతిమ భేదము ఆంతరించవ లెను. 

“శ కియెంతగా సెరిగినను ఆది (క్రియాక కి పరిణమించనిచో, 
నిరర్షకమగును. ఉ ల్తేజనములు భావనల బిషయముకూడ ఇస్తై జరుగవ లెను, 
(ప్రస్తుత ప దాస ఎకులతో ఇవి చాలవరప అలక్ష్యము చేయబడినవి. యువ 
కలం (క్రియాశీలురు కావలెనని ఇండియా ఆకయము, విధ్య 'సవాజముగ 
(క్రియారూపమును, శ _క్రియుత మైన (ప్రత్యక సేవా రూపమును దాల్చ్బవ లెను, 
పరిసరములనుబట్టి, వంశానుగతముగ తమకు (పాప్తించు నృతులయందు 
సమర్భతతో పని చేయగల యువకపౌరు లిప్పుడు ఇండియాకు అవసరము, 
పాఠ్య క్రమమంతయు బుజువ రనమునకు డారిచూపవ లెను, జీవిత నియమము 
జీవిత క్రమము, జీవితో చ్రేళము (1 (ప్రతి పాఠమునందును ద్యోతకము కావలెను. 
యదార విషయము అనబడుచాని కాఠిన్యములో తగుల్క్కాని ఊపా ధ్యా 
యులు సె 'సంగతిని మరువరాదు. మనో ప్రపంచమున “కం వమయవపు? 
అనునవి లేవు. సారిధ్రకోరూ నిద ములగ ఆచారములు మా(తమే యున్న వి. 
ఇది ఉపాధ్యాయులు 'తెలిసికోదనినది. పజానకా తులా రూాడినుండి 
బయలు బేరి ఆనుమానములోనికి వెళు శు మహాశార్యేమునక పూనుకిొన్న దన్న 
తరు ఎడింగ్‌ టన్‌ మాట సత్యము. కనుక మన విద్యావిధానము రూఢి 

21 


82 నూతన విద్యావిధానము 


విషయము లనబడు వానితో విద్యారి హృదయమును నొక్కి వేయక, సక్స 
వరనకే ఆవియు ఉఊపయోగపడునట్లు చేయవలెను, వ్యక్తు "లేమి, జూతు లేమి 
నిలువబడుట కదొక్క_ కే (శేయోదాయకమగు పునాది 


““సబ్బీలము "నెలకొన్నమిదట, (క్రియాభిలాష "పెరిగి స్వయంపోన్న 
కత్వముగను, న్వార్హ త్యాగముగను పరిణమించును. భూమాతతో సాధ్య 
మెనంతి దగ్గర సంబంధము “పెట్టుకొనవ లెనను కోరిక జనించును, వ్యావ 
సాయిక యజ కూబమున ఆమెను ఆరాధించి వాంఛలలోే పవితతను, 
ని రాడ ౦బరత్వమును సంపాడించుకొన్మి ఆ తల్లికి బరువు కాకుండ (బతుక 
వలెనను కోరిక పెరుగును. మాతయొక్క_ సంతానమందరును ఆమె కెంతో 
కొంత (ప్రత్యక నేవ వేయుచు, ఆమె (ప్రసాదమును బడయవలెనని నా 
యభిప్రాయము, పప్టణలి ద్యాలయములందు కూడ భూమాతతో సన్నిహిత 
సంబంధ ముండవ లను, 


“విద్యనంతను నిష్ప యోజకముగ చేనీన మూఖథా-చారములను౨డీ 
మనము పూర్తిగ తప్పుకోవలెను. ఇప్పటి జాతీయ మం (తివర్హముల కుభ్ర 
వాతావరణములో నిజమగు విద్యావిధానమును మన మేర్చ్పాటు చేసికో 
వలెను, విద్యయన గా వట్టి బోభశాదు, నేటి విద్యలో పనికిమాలిన బావ్యూ 
కలాపముల్కు భాందెసములు 'పెరిగిపోయినవి. మనముక ఇరుకు గొంచెలో 
చిక్కు_కొ న్నాము. "గాంధిజీ (పతిపాదించుచున్న స్వయం పోవక విద్యను 
వృాదయవూర్వక ముగ నే చామాదింతును. ఈ విషయమున ఆయన 
సూచిం-చినంత దూరము మనము పోగలమో లేదో అని నా సంచేవాము. 
ఏడేండ్ల శిక్షణ తరువాత విద్యార్థిని సంపాదనపరునిగ ఇంటికి పంపవలెనను 
నీద్ధాంతముతోో చేను పూర్తిగ ఏ కీభవింతును, (ప్రతివాడును విద్య మూల 
మున తనలోని నిర్మాణశ కిని కొంతవరకు తెలిసికొనవలెను. దేవుని మహో 
న్నత గుణమగు ని ర్మాణకౌళలమును తాను కలిగియుండుట చేత నే మానవు 
డును బేవుడగుచున్నాడు. మానవునిలోని ఈశ క్రి రగుల్మ్కా_ల్పబడనిచో, 


వేయుటయే గాని సోమరి ఆలోచన కాదు 88 


విద్యయొక్కొ_ (ప్రయోజన మేమి ? అది బోధ శావచ్చునుగాని, విదధ్యమాత్రము 
కానేరదు, 


“తలభోేనున్నంత మెదడు చేతిలోగూడ ఉన్నది. చాలకాలము 
నుండి మేధాళ కి నీ మనము చైవముగ వూజించియుంటిమి. మెదడు 
మన నిరంవళ నియంతయె యుండినది. ఈ నూతన విధానములో అది 
మన సేవకలలో చేవవడె యుండవలెను. నిరాడంబర జీవనమునకే మనము 
ఉన్నత పీఠము నీయవలెను, కళానిపుణుడు, కార్మికుడు, పొలముకాఫు 
మొదలగువారివన్న వా సకౌశల మును సంపాదించి చేతులతో (బతుకగల 
రమ్యమగు సహాజ జీవనము మనక బాం ఛనీయము. 

“ఇట్టి శిక్షణ చిన్నపుడు నా క్రీయబడియుండినచో, తప్పక నా 
జీవితమింతకం కు ఎక్కువ సుఖవంతము, పోర కము అయియుం౦ జెడిదని 
చెప్పగలను,” 


మామూలుమనిషిగ నేను సామాన్య చదువరులకు చెప్పు 
చున్న చే, విద్యా వేత్తగ డాక్టరు అరం దేలుగారు విద్యా వే త్త 
కును, బిడ్డల విద్యా బాధ్యత వహించినవారికిని చెప్పుచున్నారు, 
విద్యా శాలల స్యయంపోవక త్యమునుగూర్చి జాగరూకతతో 
ఆయన చెప్పినమాట నా కాశ్చర్యము కలిగించుట లేదు. 
నాకున్న క్షిష్టసమస్యయే అది. కడచిన 40 సంవత్సరముల 
నుండి అస్పష్టముగ నేను చూచుచుండిన విషయమును, నేటి 
స్థితిగ తులను బట్టి ఇవ్వు డతిస్పష్టముగ చూడగలుగుచున్నాను, 

(వ స్తుత విద్యావిధానమునుగూర్చి 1920 లోనే చాల వ్యతి 
శేకముగ మాట్లాడియుంటిని, (వఖ్యాతమగు 'బేశ స్వాతం త్య 
పోరాటములో నాతో పాల్గొన్న సనభాసేవకులు,  నహాశూధి 


8+ నూతన విద్యావిధానము 


తులునగు మి తులిప్వుడు ఏడు రాష్ట్రములలో మంత్రులై నావ, 
అంతో ఇంతో వారిని (వోత్సహించి పనిచేయించగల నదవ 
కాశము నాకిపుడు చిక్కి_నది. కిందినుండి వెవరకు పూర్తిగ 
తవ్పుదారిబట్టియున్న ఈ వీద్యావిధానము నంన్క- రింవబడ 
వలెనను అనివార్యమగు (చరణయొకటి నాలో కలిగినది, 
చానియందలి సత్యము సొలో అంతకంతకు దృఢతరమగు 
చున్నది, కనుక నా రెండు [వతిపాదనలను భా రాళ మగు 
దృష్టితో వరిశీలించమని విద్యా వే తేల నడుగుచున్నా ను 
తేములో ఇదివరకు స్థిరవ పడియున్న అభి పాయములను ఈ పరి 
నీలన కడ్డురా సీయకుండ, నిప్పత,పాతముగ వారు యోచన 
'జేయుదురని అరి ర్ఫించుచున్నాను, విద్యనుగూర్చిన సాంకేతిక, 

శా స్ర్రీయజ్ఞానము నాకు లేని కొరణమున, నామాటలను, (వాత 
లను తోసివేయకుందురు గాక! జ్ఞానము తరుచుగ శిశువుల 
నోట నెలువడుచుండునని ఒక పసముత అది కవుల అతిశయోక్తి 
"కావచ్చును, కాని ఒక్కొక పు డెనను అది శకిశువ్రలనుండి 
బయల్పడు చుండుట నిన్సం చేసాము. నిపుణులు చాసికి 
మెరుగు వెట్టి, శా న్రరూవపమునిత్తురు. కావున నా (ప్రతిపాదన 
లను, శేవలము వాటి యర్హ్మతనుబట్టియే, వరిశీలింవగోరుదును. 
వానిని క్ష ప్తముగ పప డు స్ఫురించినట్ల నటు మరల చెప్పుదును, 

'మెట్రిక్కు.వరకు చెప్పబడు అన్ని విషయములతో నహా 
వ దేండ్లుకాని, అంతకుమించికాని కాలవరిమితిగల (పాధమిక 


బొంబాయిలో |పాధమిక విద్య 85 


విద్య 'నెలకొల్పబడవ లెను, అందు ఇంగ్టేషుకు స్టానముండ రాదు, 
శాల బాలికలకు అన్ని విధములగు జ్ఞానమును, ఉవయు కృమగు 
చేదోయుక చేతివరి శ్రమద్యారా కలిగించవలెను. |వస్తుతేము 
(పాధమిక, మధ్యమ, ఉన్నత తరగతు లనబడునవన్ని యు 
కలిసి నూతన (పాధమికవిద్యగా వీర్పడును, 

లము త్రముమోద, ఈ విద్య స్వయంపోపక ము కాగలదు, 
కావలెను, స్వయంపోషకత్వ మే దాని నిజాయతీకి గురు, 

వారిజన్‌ : 2.10.87, 


19 
బొంబాయిలో (సాధమిక పిద్య 


(పాధమిక విద్యావిషయమున చే నింతవరకు ఉద్దేశపూర్వ 
కముగ (గామములనుగూర్చియే చెవూచుంటిని, ఇండియాలో 
అత్యధిక జనాభా (గామవాసు 'లెయుండుట దీనికి కారణము, 
(గామనమన్య ఓరిన-చో పట్టణనమన్యకూడ తీరినశ్తే, బొంబాయి 
నగర [ప్రాధమిక విద్యాభిమానియగు వితుడొకరు. ఇట్లు 

కాం గెసు మం త్రివర్షమి ప్పుడు (పాధమికవిద్యకు డబ్బు 
మంజూరు విషయమున (శదచేయుచున్నారు. అడి స్వయంపోపకము 


కావలెనను నినాదము వినవచ్చు చున్నది, బొంబాయి నగరమున ఇదియుంత 
వరకు నెర వేరగలదో పరిశీలించవ లెను, ఈ కార్భొ రేషునుకు సంవత్సర విద్యా 


86 నూతన విద్యావిధానము 


బర్జైటు కీర్‌ 86 అక్షలని విందుము. నిర్బంధ (ప్రాధమికవిద్యను (పవేళ 
చెట్టవలెనన్న చో, అదనముగ లక్షలాదిసామ్ము కావలెను. ఉపాధ్యాయ 
వేతనములకిప్పుడు ఏకేట 20 లక్షలగుచున్న ది. ఇట్లు ఒక్కొక విద్యార్థి క 
గాను సగటున 40, 42 రూపాయలగుచున్నది. విద్యారి శిక్షణ కాలములో 
తాను చేయుపనివల్ల ఈ మొత్తము సంపాదించగలడా * లేనిచో విద్యను 
స్వయంపోషకము చేయు కెట్లు 229 

(పాధమికవిద్యకు చేతెవరిశమను సాధనముగ చేసికొనుట 
బొంజాయికి లాభ డదాయకమగుట సిన్పం దేహము. (వస్తుతము 
విద్యాద్ధలు మావగలిగిన అభివృది చెవ్వకోదగినదికాదు. 
ఈ విద్య వారిని పొరులుగ తయారుచేయజాలదు, 

వట్టణములలోకూడ వృ _త్తివిద్యతో (పాధమికవిద్య గరపుట 
శాఘసీయము. 15 లక్షల ఖర్చులో చాలభాగము. దీనితో 
తగ్గిపోవును, ఒక్కొక పిల్లవాని కగువ్యయము రు 40 లె నచో 
మంజూరైన ము తృముత 67,500 మంది వీల్ల లువిద్య నేవ్చి 
చున్నారన్నమాట. నగరజనాఖా 10 లతల కే, బడికి వెళ్ల 
గల పిల్ల లసంఖ్య కనీనము లకున్న ర ఉండవలెను కనుక 62 
వేలమంది పిల్ల లెనను విద్య లేకుండఉన్నా రని యర మ్య ఇందు 
కొందరు ఇంటివద్ద ఎ? వేటుగ చదువుచున్నారనుకొన్నను, 
ఇంకను 50 వేలమందికి వై గా విద్యా సాక ర్యము కల్ప్సీింవబడ 
వలెను, [వస్తుత స్కేలునుబట్టి మరి 22 కీలకులసామ్ము కావలసి 
యుండును. ఆ మొత్తము ఈ కల్పాంతములోగా వచ్చునని 
తోచదు, 


బొంబాయిలో _పాథమిక విద్య 87 


ప్రండియాకు నిర్బంధోచిత (పాధమిక విద్య కావ లెనను 
దృథవిశ్వాసిని నేను, ఉవయు క్తమగు వేతివనులద్యా రా బిడ్డల 
శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్కు లను వికసింప జేయు విద్య 
నిచ్చుటవలన నే మనమ యాదర్శమును చేరగలమని నావిశ్వా 
నము. విద్యావిషయమున ఇట్టి ఆర్జిక మదింపులు సీచములని, 
అనవనరములని ఎవరును న పకుందురు గాక! ఆరి క అంచ 
నాలలో సేచత్వ మేమియు లేదు, నిజమైన అర్థ శాన్ర్రము ఉన్నత 
సీతిధర్శమున కన్న డును వ్యతిరేకముకాదు,. అక్లు నిజమైన 
నీతిశాస్త్రము, సార్ధకముకావలెనన్న చో, మంచి అర్ధ శాస్ర) 
ముగకూడ ఉండవలెను, బలహీనులను బాధించి ధననంచ 
యముచేయు బలవంతుల అర్థ శాస్త్రము భయంకరమగు 
కృ త్రీమవ్యాపారము, అది చావుమంతములు చదువును, 
నిజమైన అర సరూ నంఘ ధర మును నిలబెట్టి, దిక్కు లేని 
దీనులతోనప అందరి తే మాభివృద్ధినై_ సనిజేయను, 
యోగ్యమగు నా కది అత్యావశ్యకము కనుక, బొం 
బాయి తన బిడ్డలకు ఉపయు కృమగు చేతిపర్మిశమను నేర్పుచు, 
(ప్రాధమిక విద్యను న్వ్యయంపోషకము చేయగలిగినచో చేశ 
మంతకును ఆదర్శపాయము కాగలదు, విద్యార్థి రోజుకు 
నాలుగు గంటలు వనిచేసినచో, ఇరువదియైదు పనిదినముల 
నెలలో గంటకు రెండుకానులు, అనగా నెలకు ఈ 8-2-0 
పాఠశాలకు సంపాదించి యిచ్చును, ఇట్టి వర్మిశమ పసం 


88 నూతన విద్యావి ఢానము 


మనస్సును నిర్శలముగను, చురుకుగను ఉంచుచు, లోని 
ఫ్ర లను వికసీంవ జేయును, మొదటినుండియు కాకపోయినను, 
మెం త్తము ఏడేండ్ల చీక ఇకాలములో సన్యా గంటకు రెండు 
కానులచొవ్వన పాఠశాలకు చెల్లించును, 

ఈ వరిశను వలన విద్య మందగించునని గాని, మ. 
ముకుళించునని గాని తలచుట మౌథ్యము, సమర్ధలగు అధ్యా 
పకులవద్ద, కళాకాంతులుగల ముఖములతో, నృ శ్రి త్రి విద్యను 
బడసిన 'ఏద్యాద్ధలు నా కివ్పటికిని అరి ప్రీయందున్నా రు. అట్లు 
గాక అనమద్ధలగు అభ్యాపకులు ఆకర్ష ణీయములగు షష్ట 
లనుగూడ తవ్వుడు మార్గమున బోధించి, విద్యార్థులను 'బాభిం 
చుటగూడ నే నెరుగుదును. కాని సమట్దులగు అధ్యా పకు లెట్లు 
లభించగలరని (పశ్న. అవసరమున్న చో, కావలసిన వస్తువు 
తవ్పక తయారగునని వై (వశ్నకు నా జవాబు, విద్యాసంన్య- 
రణముయొక్క_ సంస్క-రణావళ్యకతను మనము గుర్తించిన 
తక్షణమే, దాని సాధనవమార్షముకూడ సులభముగ గోచరిం 
చును, విద్యనుగురించి (పస్తుతము మనము వ్య్వయపర చు 
కాలములోను, డబ్బులోను ఒక అంశమా(తపు ఖర్చుతో 
మనకు కావలనీన అధ్యావకుల నందరను సులభముగ తయారు 
చేయవచ్చును. బొంబాయి విద్యా వే త్తల కిందు అన క్‌ 
యున్న చో, వా రొక కమిటీగా యేర్పడి, నా (వతిపాదనల 
దృష్టిలో (ప్రణాళిక నొకదానిని తయారుచేసి వెంటనే అమలు 


బొంబాయిలో _పాధమిళ విద్య 89 


జరుపుటలో క ష్టమేమున్నది ? ఈ నూతన విధానములో నాకు 
గల నజీవమగు పిశ్వానము వారికీని ఉండవలెను... అం తే, 
ఆ విశ్వాసము లోవలినుండి రావలసినది, అది అన్యులద్యారా 
“రాదు. నజీవమగు విశ్వాసము లేక, ఎక్కొ-డను ఎవ్వుడును ఏవ 
ఘన కార్యమును సాధింపబడ లేదు, 

వట్టణ పాఠ శాలలలో నేర్పదగు చేతివనులనుగూర్చి ఇదమిద్ద 
మను సిద్ధాంత మేదియులేదు, కాని ఒకటిమా( త్రము స్పష్టము, 
ఇండియా [గామములను పునరుద్గరింవవ లెనని నా ఆశయము, 
ఈనాడు మన్నగ్రామములు వట్టణములకు శీవలము అనుబంధ 
ములుగ తయార నవి, వట్టణములచే కీడింవబడుటకే అవి 
యున్నా వా అన్నట్లుంది, వట్న వాసుల కటాకుముచే అవి 
(బతుకుచున్న వ, వ'ల్లెలమోదనే తమ బలమును భు_క్ర క్రియు 
ఆధారవ వడియున్న వని | వపట్న వాసులు గుర్తించిననేగాని, రెంటి 
మధ్యను ఆరోగ్యకరమగు నై తిక చాంధవ్యము ఏర్పడదు, 
కనుక ఈ సంఘనిర్మాణకార్యమున నగర బాలబాలికలు. 
పాల్గొనవతెనన్న చో, పాఠశాలలోని వర్మిశమలు పళ్లైవజల 
జీనితావనరములను తీర్చున.వై యుండవలెను, [వత్తిని బాగు 
చేసి గింజలుతీయుట, వకుట, వడుకుట మొదలగు వనులన్ని 
టితోగూడిన ఖాదీవర్మిశమను మించినది మరొకటిలేదని 
నా యు'దేశము, ఇ్రప్పటికిగూడ (క (వత్తి త్రి వల్రెైలలో వండుచున్నది, 


సల తట వడుకుట, షా. పర జరుగు 
12 


yO నూతేన విద్యావి ధానము 


చున్నవి, ఇవన్నియు మిల్లులలో జరుగుచుండుట శోచనీయము, 
అట్లు మనువ్యుశ క్రి, సామ్మగి, యం[తశ క్తి---ఎంతవృథా ! 
ఈ |వణాళిక గొప్పఫలితముల నిచ్చి శాంతియుత సాం 
ఘీక వి ప్రవమునకు దారితీయును, వట్టణములకును వల్లెలకును 
మధ్య సౌమనన్యముకలిగించి, నై తికనంబంధమునది కాపా 
డును, నంఘమున కాపాొదిల్లి న దారుణదురవస్థలలో కొన్నిటి 
నది చాలవరకు రూవడగించగలదు, వర్ష భేదములు తెచ్చిపెట్టిన 
పినమావస్షలనుంజ (పజల నది రశింపగలదు. అంతకంతకు 
హోెచ్చిపోవుచున్న వళ్లెటూశ్లత్యయమును నివారించి, న్యాయ 
బద్దమైన నూతన సాంఘిక వ్యవస్థ కది పునాదికాగలదు, కల 
వారికి లేనివారికి మధ్య యేర్పడిన కృత్రిమళేదములను నశింప 
జేసి (పతివ్య క్రికిని సరిపడిన జీవనాధారమును, స్వేచ్చతోో 
(బ్రతుకుహూక్కును కలిగించగలదు, ఒకరినొకరు కొట్టుకొని 
చచ్చు భయంకర వర్షవోరాటముగాని, ఇండియావంటి భూఖండ 
మును యంతమయము చేయుటలో నగు వల్ల మాలిన ధన 
వ్యయముగాని అవనరము లేకుండగ నే ఈ పనిని మనము సాధింవ 
గలము, విదేశ యం[త సామిని, దానికివలసిన ఇంజసీర్ల ను 
దిగుమతి చేసికోవలసిన అనాధలము కానక్క_ర లేదు. యంత 
మహోనిపుణుల ఆవశ్యకతను తప్పించి, [వజానీకపు భావిభాగ్య 
క_ర్హృత్య భారమును అది (వజల చేతియం చే బెట్టును, అయి తే 
ఇందుకు ముందంజ వేయున దెవరు ? అనలు ఈ నగర్మవజలు 


స్వయం పోషకత్వము పరీక్ష కాదు 91 


నామాటవిందురా? లేక అది వట్టి అరణ్యరోదనమగునా క 
-ఈ (వశ్నలకు జవాబులు నానుండికంు చె ఏ లేఖరివంటి 
నగర విద్యాభిమానులనుండి యే రావలెను, 
హరిజన్‌ : 9.108, 
20 
స్వయంపోషకత్వము పరీక్ష కాదు 

చేతివరి శ్రమద్యారా గరవబడు విద్య రుగూర్చి ఒక వడు 
మాట్లాడుచు గాంధిజీ ఇట్లు నెను : 

ఇట్టి నూత నవిద్యయొక్క- ఫలితము అది తవ్చక సయం 
పోవకమగుటయే. కాని చాని విజయమునకు స్వయంపోవ 
కత్వము కారణముశాదు శా(స్ర్రీయముగ చేర్చబడు చేతివరి 
(శమద్యారా పచ్యా[ లోని శక్తులు పరిపూ ర్లనికానము నొం 
దును, ఈవికానమే విద్య సఫలమైనదానికి గుర్తు, ఏదోయుక 
విధమున విద్యను స్వయంపోవక ము చేయగలమను అధ్యావకులు 
నా కక్క_-ర లేదు, విద్యార్థి తనశకుులను సరిగా ఉవయోగింవ 
నేద్చుకొనుటతో విద్య దానంతట అ బేవిధిగా న్వయంపోష. 
కముకావలెను, దినమునకు మూడుగంటలు చేతివరి శమచేసిన 
బాలుడు ననతిండి తాను నంవాదించుకోగలిగియుండగా, 
పనితోపాటు మనస్సును, ఆతృనుగూడ వికసింవ జేసికొన్న 
వానికి మరెంత ఫలితము చేకూరునో ! 

హారిజన్‌ : 11 67885, 


92 నూతన విద్యావిధానము 


21 


తుదినిశ్చయములు 

ఈ ేశములో మనల నావరించియున్న చా తావరణము 
నకు జవాబే బేసిక్‌ విద్య. మన యేడులతుల (గామాలలోని 
(వజాజీవితమునకు నరివడునట్లుగ నే ఈ విద్యావిధానము ఆదే 
ఛీంవబడినది, (గామ్మవజలను మరచితిమూ, ఇండియాను 
మర చినశ్తు, ఇండియా అనగా వట్న వాసములుకాదు, అనంఖ్యా 
కములై న (గామములలోనే ఇండియాను చూడగలము, 

ఈ (కిందివి బేసిక్‌ విద్యయొక్క- ముఖ్యాంగ ములు : 

1. నిజమైన విద్యయంతయు న్వ్యయంవోషక ము "కావలెను, 
అనగా తుదకు చానిఖర్బ్చులనది భరించగలుగును, మొదటి 
పెట్టుబడి ఈ ఖర్పులకిందికిరాదు, అది శాశత మూాలధ నము, 

2, అందు చివరి వరకును హా_న్తనె పుణ్యమున కొక (ప్రాముఖ్య 
ముండును, అనగా విద్యార్దులు నిత్యమును కొంతశీపు ఏదో 
యొక పర్మిశమయందు నిపుణతతో వనిచేయుచుందురు, 

8. విద్యయంతయు ఆయా[పాంతీయ భావలద్యాశానే 
గరవబడును, 

4. ఇందు ఏ ప్రత్యేక సాంవవదాయిక మతబోధకును 
తావులేదు. సార్వజనిక ములగు ముఖ్య సఏతిధర ములను 
బోధించుటకు పూర్తి యవ కాశ ముండ్ల్గును, 


తుదినిశ్చయములు 98 


a లి వా, త్‌ అలో 
ర్‌, వీద్యనుపాందువారు పిన్నలు పెద్దలు: (స్ర్రైలు పుళు 
షులు ఎవరై నను, వారి వారి గృహముల కది వ్యాపించవ లెను, 
6, ఈ విద్యను బడయువారు కోట్లకొలదిగ నుండి, తామే 
అఖండ భారత బేశమని ఫావించుకొందురు, కనుక అంతర 
రాస్త్రీయభామ నొకదానిని వారు నేర్చుకొసవలెను, ఇట్లు 
ఇండియాఅంతయు మాట్లాడవలసిన భావ హిందూస్థాన్‌ 
ఒక్క_శు, నాగరి లేక ఉద్హాలిపిలో అది [వాయబడవలెను, 


కనుక విద్యార్దులు ఆ రెండు లిపులను నేర్చి యుండవలెను, 
వారిజన్‌ : 2.11.47. 


నాల్లవభాగవము 


ఈ వా ధ్యాయుంలు 
బల్ల 
ర జ్జ చె 
చేను (వతిపాదించు |పొధమిక విద్యావిధానమునందు 
విశ్వానముగల అధ్యావకులు వలువురున్నారు, వృ త్తివరిి శమ 
ద్యారా శిక్షణ, పయోగ ములు చేయుచున్న వారినిగూడ 
నే నెడుగుదును, ఇట్టి యు స్రేశములుండియు అనివార్యవరి 
స్థితులవలన అభ్యావక వృతిని వదలి వేసినవారు కొందరున్నారు, 
ఇవ్చటి కాంగెను మంతివర్లములు ఈ విధానముయెడల 
సుముఖత చూపుచున్నట్లున్నారు, కనుక, ఇందు సేవచేయుట 
కుద్యుక్కు (లైనవారిజేర్ణను చేకరించుట అవసరము. అట్టి 
మి తులు తమచవేద్దు, అర్హతలు, కావలసిన వేతనములు, వారి 
యితరవరతు లేవెనయున్న చో, వాటితోనజాో నాకు తెలియ 


పరచ గోరుచున్నా ను, 
వారిజన్‌ : 25.987. 


298 
[వాధమిక పద్యోవాధ్యాయ దరఖాస్తుదారులకు 
నూతన విద్యా వణాళికలో విని చేయుటకిష్ట వడు అధ్యాప 
కులకొరకు నేజేసిన విజ్ఞ ప్పీవై దినదినమును నాకు (వత్యు త్త 


'బేనిక్‌ విద్యావిధానములోని ఉపాధ్యాయులకు ల్‌ 


రములు వచ్చుచుండుట సంతోవదాయకము. కాని వారి 
'లేఖలనుబట్టి చూడగా నా విజ్హ ప్పి వారికర్థమైనట్లు తోచదు, 
ఉవయు కృమగు ఒక చేతివర శ్రమదాషరా నేర్పవలసి (పాధ 
మిక విద్యావిధానములో పూర్ణ విశ్వాసము లేనివారును, జీవన 
భృతిమాత్రమే తీసికొనుచు వనిచేయలేని, లేక, చేయుట 
కిష్టము లేనివాడును నా కక్క-రలేదు. నూలు వడుకుటలోను, 
డానికి సంబంధించిన (పతి దూది వనులన్ని టిలోను ఉ త్తం లె 
యుండుడని వీరికి నేనిచ్చు నలహో, ఈలోగా అందరిపేర్లను 
నేను జాబితా వాసి యుంచుకొందును, విధానమును అమలులో 
పెట్టున పుడు నెస్‌ మ్మితులకు మరల (వాయుదును, కాంెసు 
రాష్ట్ర వభుత్వములు ఏడును ఈ | వయోగమునుచేయుట 
కిష్టవడినచో, వారిశేమేమి అవనరమో తెలిసికొనుటకు చేసీ 
స్ట ప్పి చేసియుంటిని. 
వారిజన్‌ ; 9.10.87, 


94 
జేసిక్‌ పిద్యావిధానములోసి ఉపాధ్యాయులకు 


[దరఖాస్తుదారులకు -గాంధిజీ యిచ్చిన పీం దూసానీ ఉపన్యాస 
సారాంళము.] 


మో (పతిజ్ఞ శాల ఆశ్చర్యమును గొల్బుచున్న ది, ఐదు 

Ey 
వేలకు మించిన ఈ దరఖాస్తుల సంఖ్య "దేశభక్తిని బుజువు 
చేయజాలదు, అశైునచో, నిజముగ జాగుండును, విద్యా 


96 నూతేన విద్యావిధానము 


వంతులలోను, కొలదిగ చదివిన వారిలోను వ్యాపించిన నిరు 
ద్యోగమునే ఇది బుజున్రచేయుచున్న ది, (వభుతో ంద్యోగ 
వ్యామోవాము కూడ ఇందు కనబడుచున్నది, పోలీసు కాక్‌ 
వైబుల్‌ వనికిని, ఉపాధ్యాయోద్యోగములకును దరఖాస్తులు 
చేయు వారు అకమమగు పె సంపాదనకూడ చేసికొను ఆశతో 
వత్తురు, మూలో నెవరును అట్టి ఆశతో రాలేదని యను 
కొందును. నాకెంత "దేశభక్తి యున్నను, రు 15 ల నెలజీతపు 
ఉపాధ్యాయ వృ శ్రికి కట్టువడి యుండగలనో లేదో! పాఠ 
శొలలలో ఏవో లాభములు మిగులవచ్చునని, అది మోకు 
వంచి వెట్టబడునను భావమును మిరు మా మనసులేనికి 
'రాసీయవలదు, కనుక మిలో నెవరైన మోారిచ్చిన కాంటా 
షు వీచారవడుచున్న చో, వెంటనే మిమ్ము విడుదల చేయ 
వలసినదిగ మంతిగారి నడుగుడు, నేను మోవెపున వాదించి 
మిమ్ము విడుదల చేయించగలను. నేసే మాట చెప్పి, కాం(టా 
కును జరువదలచుకొన్న వారికి నా శుభాళలీస్పుల నిచ్చు 
చున్నాను, మో (పతెజ్జ లను నిలుపుకొను శక్తిని భగవానుడు 
మోకొనసంగును గాక ! 

కాంటగెసు కార్యక్రమము ననునరించి, ఈ విద్యాావణా 
భీక తయారై నదని మోగెరిగియున్నారు, సత్యాహింనల 
ద్వారా న్వ రాజ్యమును సాధింతుమని కాం(7ెసు (వతిజ్జ చేసి 
యున్నది. కనుక సత్యాహింసల సాధనయీ ఈ విద్యా నణా 


అహింస ఆధారము 97 


భికయొక్క. పునాది. మో విద్యాధ్ధలతో మీకున్న నిత్య 
నంబంధములో, మూరు ఈ రెండు ధర్మములను; తదనుగుణ్య 
మగు నడవడిని పాటింపకున్న చో, మిరు మో ౫ ఠశొలతో 
నహో విఫలు లగుదురు, జర్మనీలో పీట్ల రేమి చేయుచున్నాడో 
మో రెరకుగుదురు, హింస అతని మత వునుటలో రహాన్యమా 
లేదు, ఖడ్డ మే వారి యాత్శయని మనము వినియూన్నా ము. 
అచటి బాలబాలికలకు మొదటినుండియు హింసా శా నము 
చేర్పబజడును, బాలుర గణిత పాఠములోకూడ కతుదేేమమే 
బోధింవబడును, లెక్క_లలోని ఉదడావారణలు కూడ సెని 
కో బేకమును రగులొ-ల్పునవై యుండును. ఆ మతమును 
మున మామోదించిన చో, మన బిడ్డలకుగూడ ముొుదటినుండియు 
హీంసనే బోధింవవ లెను, ఇటలీలో జరుగుచున్న పనియు ఇ బే. 
మనమును వారివలె నిష్క్మావటముగ నుండవలెను. ఇండియా 
అంతటను ఈ విద్యావిధానమును పూర్తిగ అమలులో చెట్టి 
న-చో, శాంతియుత మైన విన్హవము జరిగి, స్వ రాజ్యము తవన్చక 
చేకూరును, 
వారిజన్‌ : 60.4.’858, 


బరి 
అహింస-ై ఆధారము 


క్రొత్తగా ఏర్పడిన ' జాతీయ విద్యామండలి" నమా వేశమున 
13 . 


వ్‌ నూతన విద్యావిధానము 


నూనన విద్యయొక్క- అంతే రార్టమును, ఆశ యమును/ార్చి 
వ్యాకులహృదయు డై గాంధిజీ ఇట్లు చెప్పెను : 

“నూతన విద్యాావణాళిక (పారంభింవబడినపుడు నేను 
పూర్ణ వగు అత్మవిశ్వానముతో నుంటిని, ఇవడది లేనట్లగ 
వడుచున్నది, అవ్వడు నా మాటలలో శ_క్తియుండెను, ఇవ్వు 
డది కొరవడినట్టున్న ది, ఈ యధైర్యము బాహ్యా కారణముల 
వలన కలిగినది కాదు. ఇపి లోవలికారణములు. నా యింది 
యములు మొద్దుపార లేదు, వృద్ధుడనై నను మాన సేం్యదియము 
బాగుగ వనిచేయుచున్న ది, అహింనలో నా విశాంనమేమియు 
తగ్గలేదు, అది అంతకంతకు తేజోనంతమగుచున్న ది, కాని 
నేపీ నిమిషమున ఆత (వి శ్వానమును కోల్త్యోతిని, కనుక అనా 
లోచితముగ నామాటవై మోరు చేనినికూడ స్వీకరిందరాదు, 
మిక నచ్చినదానిని మాత్రమే స్వికరింపుడు, సరియైన వద 
తిలో మనము లెక్కకు రెండు పాళశెలలు నడువగలిగినను 
నేను వరమానందముతో నృత్యము చేయుదును.”” 

సరియైన వద్ధతు లేవ్‌ సూచించుచు గాంధిజీ ఇట్లు చెప్పెను : 

కక్ష్య ((టెయినింగుస్కూ-ల ను స్య రాజ్యమును సంపాదించు 
నంస్థగా మనము చేయవలెను, సంఘములోని నమ న అనర్ల 
ములను నిర్మూలించుట కది ఉపహయోగవడవలెను. వీనిలో 
ముఖ్యమైనది మన కులమత భేదములు, "బాధలు, ఇందులనైై 
మనము అహింసపై దృష్టి నిలుపవలెను, హిట్లడ, మసోలినీల 


ఆహీంసెపి ఆధారము 99 


పాఠ శాలలు హింసే ముఖ్యసూూత్రముగ జేసిఫొ న్నవి, కాం రైసు 


సిద్దాంతము ననునరించి మనది అహింసా సూ[తము, కనుక, 
ఖ్‌. నమస్యలన్ని టిని ఆ మార్లముననే వరిష్మృ_రించుకొన 
వలెను, మనగణితము, విజ్ఞానశా త్రము, చరిత అహింసా 
దృష్టితో న నేర బడును, పనికి సంబంధించిన ప లన్నియు 
అహింనరూవమునే ధరించును, మేడమ్‌ హాలీద్‌ ఎడిబ్‌ హోనమ్‌ 


గారు జమియా మిలియా ఇస్తామియాకు టర్కీ విషయమై 
ఉవన్యసించినపుడు నే నిట్లంటిని : “సాధారణముగ చరిత 
యంపే రాజులు, వాదవేయు యుద లు అని యర్లము. "కాసి 
భవిష్యత్తులో మానవుని చర్మితయే చర్మిత యనబడును, 
అది హింసాయుత మే కాగలదు, అగును కూడ, అప్పుడు మన 
దృష్టిని వట్టణవర్మిశమల వై గాక [గామపరి[శమల మోద'నే 
గట్టిగానిలువవ లెను, అనగా దేశములోని ఏడు లతల (గామ 
ములను నజీవముగ నుంచదలచినచో, మన (గామ వర్మిశమ 
లను పున నరుద్ధరిం చవ లను, వానిద్యారా విద్యగరపినచో 
గొవ్చ మార్చు కాగలదు, మనపాఠళపున్తకములు కూడ ఆ 
యు ్రేశముతోనే తయారు కావలెను ” 

“దీనిని మారు గద్దతో పరిశీలించి, మోకు నచ్చనిడానిని 
తోసీవేయ.డని జ ప్రది మునల్‌మాన్‌ సోదరులకు 
నచ్చని వో, వాద చానిని పూర్తిగ నిరాకరింపవచ్చును, 
నేను కోరు అహింన |బటివర్ల తో పోరాడునంతేవర కే కాదు. 


100 చూత న విద్యావిధానము 


మన స్థానిక సమస్యలన్ని టిని అచే వరివ్క-రింపవలసి యుండును, 
నిజమైన అహింన కార్యరూవము దాల్చినచో శాశ్వత హీంందూ 
మునభ్‌ మాక సఖ్యత యేర్చడును, హిట్లరు మసోలిసీలమధ్య 
వరనర భయమువలన కుదిరిన నంధివంటిది కాదిది,” 
వారిజన్‌ ౩ 7.588, 
26 
లిక సిదంలోసి ఉనాధ్యాయులు 


ప్‌ 


fh 


(వాఫెనర్‌ టో గాంధిజీనద్దకు వచ్చెను. (గామిణ విద్యా 
(వచారము నిమిత్తము తన విశ్వవిద్యాలయపు పనిని ప్‌నర్టిం 
చితిననియు, బేసిక్‌ విద్యా(వణాళికలో తనకత్యంతే అభిమాన 
మున్నదనియు చెప్పి, (వణాళిక యొక్క. సారాంశ మేమని 
ఆయన గాంధిజీని అడగను, 

గాంధిజీ జవాబు : ఉవయు కృమగు వదోయొక చేతి వరి 
(శ్రమను నేద్ప్చటడ్యారా జాల బాలికలలోని మానవత్వమును 
సంపూర్ణ ముగ వికసింవ జేయుట ఇందలి [వధాన విషయము, 

(వాఫెనర్‌ టో : అయితే ఉపాధ్యాయులు లేని ఇబ్బంది 
యొకటున్నది, 

గాంధిజీ : (నవ్వుచు మాకును అటే యిబ్బంది, 

(పా, టో: ఉపాధ్యాయులు చేతివరి శమను 'నేద్చుకొన 
వలెననియా, లేక వర్మిశమ నేర్చినవారు బోధకులుకూడ 
“కావలెననియా మో యుద్దేశము 1 


బేనీక్‌ విద్యలోని ఉసా ధ్యాయులు 191 


గాంధిజీ : విద్యావంతుడు వర్మిశమను సులువుగా చేర్పు 
కొనుట కవకాశమున్న ది. మోవంటి విద్యావంతులు ఏ వడం 
గమునో చేర్చకొనగలిగినంత తక్కువ కాలములో పారి శా 
మికులు జోధనా వై పుణ్యమును సాధంవ లేవ, 

(పొ. టో: కాని చదునుకొన్న వారు పెద్ద యుదో్యోగముల 
వెంటను, ధననంపొదన వెంటను బడుదురు, ఇట్టి పనియందు 
వారికేమి రుచి? 

గాంధిజీ : ఈ [వణాళికలో నత్ర్తాయుండి, చదువుకొన్న 
వారికది నచ్చినచో, అది యువకుల నాకర్షి ంచి, వారిని ధనాళ 
నుండి మరలించగలదు. విద్యావంతులలో తగినంత ఛేశభ క్రిని 
అది పురికొల్బని చో, విఫలమై పోవును, మాకొక సుఖమున్న ది. 
న్య చేశ భాషలడ్యారా విద్య నేర్చినవారు కాలేజీలలో (వవేశిం 
వరు, వారికి ఈ (ప్రణాళిక ఆకర్ష ణీయముగ నుండగలదు, 

వారిజన్‌' : 27.86.88. 


అయిదవ భాగము 
పివుర్చలు, విశ దీకరకంవంంలం 
27 
[ప్రణాళిక ను బలపరచుట 
(కూ (పతిపాదన విప్టవాత్శక మైనది. ఆయినను నేను దానిని 
వూ ర్తిగ బలపరతును. కాాస్తీయముగ ను జాతి సంస్కృతికి తగినట్లును 
ఏదో యొక చేతిపరిశ్రమను '(ప్రతిబిడ్డకను నేర్చ్పవలెనని, విద్యారంభము 
నుండియు వస్తునిర్మాణళ క్రి బిడ్డలన అలవడవలెనని మోతోపాటు నేనును 
వినమ్రతతో చాదింతును, వ్యకృలకను జాలికినిగాడ ఈ విధానముయొక్క_ 
-నెతిక, సాంస్కృతిక ఆర్షికవిలువ అపారము. అది శరీర శ్రమకు గౌరవ 
మిచ్చుటయే గాక, ఆత విశ్వాసమును, జీవితమునకో నిజమెన విలువను 
ఈయగలదు. బిడ్దయొక్క_ శరీరము, మనస్సు, నీతి, వృ త్తిసంబంధములగు 
ఆవుసరములన్ని టిసి తీర్పుటయే మన ఆశయము, వృత్రిశికణలో వస్తు 
నిర్మాణమునకు సంబంధించిన సాధారణనూూత్రములన్నియు నేర్చబడును, 
వివిధపరి.శమలక సంబంధిం-చిన సామా న్యపరికరములను ఉపయోగించుట 
మాడ "నేర్పబడును, బోధనను, వస్తునిర్మాణమును 'సమన్వయి౦పవలెను, 
వానిని రెండు విడదదియరాదు, 
“మన (ప్రాథమికవిద్యయందు ఈ [కింది విషయములు బోధింప 
బడవ లెను : 
le మౌతృభాష, 2. అంకగణితము శి, (ప్రకృతిశా స్త్రము, 
4. సాంఘీకశ్యా స్త్రమ్కు 5. భూగోళము చర్మిత, 6. చేతిపని లేక వివిధ 
పాంకేతిక పరిశ్రమలు, '7, శరీర వ్యాయామము, రె. కళ్ళ సంగీతము, 
9, అం నః 


(ప్రణాళికను బలపర చుట 108 


“బిడ్డల విద్యాభ్యాసము ఎప్పుడు _పారంభముళావలెనన్న దొకేే 
(పశ్న. స్‌ లేకర6 యేండ్ల వయస్సున చేతిపరిిళ్రమ (పొరంభముకాదగునాకి 
దానికి ధన మెక్క_డిది జ్జ అత్నరజ్ఞానవ్యా ప్రి కం కు ఇది సులభముకాదు, 
ఖర్నుకూడ తక్కువకాదు, పనిముట్లను వివేకముతో వాడగల యు కవయ 
సును అనగా ర లేక 10 యేండ్లప్వుడు చానిని (ప్రారంభించుట మంచిది, 
కాని (పాధమికవిద్య 5 లేక 6వ యేటనే (పారంఫ్‌ంచవ లెను. అంతక 
మించరాదు. మనము చేర్పదలచిన సాంకేతిక విద్యతోసజో మె(టిక్యు 
లేషన్‌ తరగతికి సరిరావలెనన్నచో ఈ విద్యప పదేండ్లకాల మోయ 
వలెను. (పారంభదళలో బిడ్డలు తయారు చేయువస్తువుల |ప్రాకో సృమును 
గకార్చి నాక సందేవామే. అందమైన మం చివస్తువులుకాని చో, సాగసు 
లకును, విలాసములకును అలవాటుపడిన (ప్రజలు జాటీనికొనరు, (ప్రభుత్వమే 
ఈ వస్తువులను తీసికొనవలెనన్నచో అవి చవారికెందుక పనికివచ్చును * 
ఈ పదకం (ప్రభుత్వము (పతిఫలాపేకు లేక్క వ్యయమునంతను తామే 
భరించుటమంచిది. 12, 16 మధ్యవయస్సు వాలురుచేయు. వస్తువులను 
అమ్మకము చేయవచ్చును. ఆదాయమును తీయుటకిదొక ముఖ్యమా ర్చము 
కాగలదు, 

“అతురజ్ఞానవ్యా ప్రీ ఒక (ప్రత్యేకవిషరము. చానికిగాను కొత్త 
పన్నుల విధింపుకగాని, వ్యయమునకు గాని నేను వెనుదియను, 

“ఉపయు క్షమగు చేతిపరిశ్రమను కొన్నియేండ్లు గడచినవిమ్మట 
పై తరగతులలో (పారం ఫీంచవచ్చును. తయా-రెనవస్తువుల విలువనుబటి 
విద్యను (కమ(క మము స్వయంపోవకము చేయుట (ప్రయత్నింప 
వచ్చును. అయితే ఒక (ప్రమాదముమా(త్రము రాకుండ చూచుకోవ'లెను, 
బిడ్డల శారీరక, మాననీక, మ పాఠ శాలయొ క్క... ఆర్తి క 
లాభమునకు పూర్తిగ లోబడిపోరాదు. 

“ఈ | ప్రాధమికవిద్య ఇం గ్లీవలేని మె టిక్య లేషన్‌ తో సమానముగ 
నుండవలననెడు మో యుద్దేశ ముకూడ నాకు సమ్మతమే, హ్‌ంమూా ని 


104 నూతన విద్యావిధానము 


కూడ దానికి చేర్చవలనియుండును, ఈ (ప్రాధమిక విద్యలో ప్తార్కూలు 
విద్యకూడ చేరియుండును, దీనికి మోరిచ్చుకాలము పది సంవత్సరములను 
కొందము, విద్యయంతయు మౌాతృథాషద్వారా నే (ముశేభాషయు పనికి 
రాదు ీేర్చబడవలెను. మాతృథామతో బిడ్డమనస్సు విశాలమగును, 

క్టునస ంపాదన విషయమున బిడ్డక ది 'నజీవమగు అభిరుచి కలిగించును, 
జేదతమంతయు నిర్మాణాత్మకముగ మౌర్పు చెందును, 

“మధ్యయుగములో విద్య చాలవర క స్వయం పోషక ముగ నుండె 
నని నే నొప్వుకొందును. ఇపుడుకూడ ఆ మధ్యయుగపు సాంఘిక, ఆరక 
కాజ్య్యాంగ వివక్షలు, అనగా ఆనాటి పాతసంకచిత వర్త) కుల భావములు 
నిలిచియుం క్రీ, విద్య స్వయంపోషకము కావచ్చును. శ ఈనాటి సార్వ 
జనిక జాతీయ సామ్య భావములతోో విద్య స్వయం పోమక ము “కాజాలదు, 
సర్వాధికారి, సర్వ సంపత్సమ్మ ద్ధేను అగు బలీయమైన ఏక కసంస్ల ప్రభు 
త్వ మే. కనుక (ప్రభుత్వమే ఈ ఓని చేయవలెను, ses, వర్షము," కార్మిక 
సంఘము చేవాలయమువంటి వూర్వ కాల ఫు హతం + సలు తమ పర 
పతిని కోల్యోయినవి, (పజలకకాడ వాటి పె విశ్వాసముపోయినది. ఇండి 
యాలోకూడ సంఘాధికారమున్కు ఆరి క యాజమౌాన్యమును ఇండియాలో 
కూడ శాజక్రీయవర్హ్ల మునకు సం|కమించినవి. మధ్య యుగమున దొకటి; 
ఆధునికకాలమున వొకటి ఆశే బహువిధ (ప్రవృత్తులుగలదొకటి, ఏక 
దృష్టిగలదొకటి అయిన రెండు భావప్రపంచములు కలిసి పనిచేయజాలవు, 

“హార్యము సార్వజనిక విద్యలేదుు ఏకైక [(పజాప్రభుత్వము లేదు; 
జాతీయమగు సామ్యుభావములేదు. 

“చడువు కొన్నవారందరు విద్యాసేవకు విధిగా కొంతకాలము 
ఇచ్చుపద్రల శ్రా త్రదికాదు, అది అనుసరణీయ మే, (ప్రజలలో విద్యావ్యా ప్రీ 
శావతెనను విశ్వాసముకల విద్యావంతులందరు ఇట్టి'సేవక సంనీదులుకానలె 
నని కాం గెస్కు కాంటెసురాస్ర్రముల మంత్రులు వి జై పిశేయవచ్చును. 
ఇందువలన (ప్రజానీకముతో అకు శాజకీయసంబంథము మౌ (త్రమే-గాక 


ఒక విమర్శక జవాబు 105 


ఒక నూతనసంబంధము ఏక్పడగలదు. ఇట్లు (ప్రజాః కిని "హ్లైనమును 
సంఘటితపరచి ఉన్నతస్తాయికి నడుపవచ్చును ౨” 

చేతివరిశమద్యారా స్వ్యయంపోహక మగు (పాధమికవిద్యను 
గూర్చి మొదట నేను [వాసినపుడు ఏద్వావే త్రలగు మిత్రులు 
తమ అభి పాయములను తెలువవలనినదని నేను కొరియుంటిని, 
అట్టి అభి పాయములను మొదట తెలిపనవారిలో :బాెఫసరు 
యన్‌. వి, వంతంబేకరు ఒకరు. ఆయనలే ఖ హేతుయు కము, 
దీర్ణము అయియుం జెను, చోటులేక చాసనినింతవరకు (వచు 
కించ లేకపోతిని, అందలి ఆతిముఖ్య విషయములను వైన 
చేర్కొ-న్నాను, క్ష వవరచు యు బ్రేశముతో, అకు రజ్ఞానమును 
గూర్చి, కాలేజీ విద్యనుగార్చి ఆయన (వ్రాసిన విషయము 
లిక్కడ వదలివేసితిని, ఎందువల్లననగా ఈ నెల 28, లికి 
కేదీలలో జరుగనున్న విద్యావివయిక సభలో ముఖ్యముగ 
జరుగబోవు చర్చ వృ త్తిపరిశమతోొ్‌ గూడిన న్వయంపోవక 
(ప్రాధమిక విద్యను గూర్చియె. 

వారిజక్‌ : 16.10.37, 


98 
ఒక పిమర్శకు జవాబు 
విద్యా? ఖలోని ఒక "వెద్ద ఆఫీసరు నా (పాధమిక విద్యా 
(వణాళికవె యోచనతోగాడిన దీర్చ విమర్శను (వాసి వంపి 
శారు, తనపేరు మాత్రము వెల్లడించవద్దన్నా రాయన. నా 
14 


106 నూతేన విద్యావీధానము 


(వణాళిక సారాంశమును ఆయన ఈ కింది రీతిని తేల్చినాడ : 
“(ఏ (పాధమిక విద్యకో వృ త్రిపనియే ఆది, అంతముకూడ, 
సామాన్య బెదురు కనను (పారంభదళలో అ(ప్రధానముగను, (వాయుట 


చదువుట ద్యారా “నేర్చ్పబడు చరిత, భూగోళము, గణీతమువంటి పాఠముల 
చిట్ల చివరను వచ్చును. 


(2) (పారంభ విద్య మొదటినుండియు స్వయం పోషకము 
కావలెను, పిల్లలు తయారుచేయు వస్తువులను (ప్రభుత్వము తీసికొని విక్ర 
యించుటద్వారా సే యూ ధైళము నెర వేరును, 


(ఈ (పాథమికవిద్య, ఇంగ్లీషు లేకుండ, మె[టిక్య లేవక తో 
సమానమై యుండవలెను, 


(4) యువతీయువకులను (పాథమిక విద్యాబోధకులుగ నిర్బంధ 
ముపె తీవీకొనవలెనని (పొసెసరు కె. టి. సౌ గారి సలహాను బాగుగా 
పరిశీలించి వీలె నచో దానిని అమలు జరుపవలెనులి 


ఆయన ఇంకను ఇట్లనుచున్నా రు : 


“పరిశీలించగా ఇందలివి కొన్ని మధ్యయుగపు భావములుగ నున్న వి, 
కొన్ని (ప్రాతిపదికలు అసలు పరీక్నకే నిలువవు. మూడవ విషయములో 
నిర యింపబడిన (ప్రమాణము చాల హెచ్చుగా కనబడుచున్నది.” 

a 


విలేఖరి నా మాటలలోని భావముల 'దెల్పుటకం కు నేనన్న 
మాటలనే సరిగా (వాసియుండిన బాగుండెడిది. ఆయన 
చేర్కొన్న మొదటి విషయములోని అంశములన్ని యు సత్య 
దూరములు, నే జేసిన. (వతిపాదన,; విద్య చేతివనులతో (పార 0 
ఛము కావలెనని, మిగత వన్ని యు రెండవ వవముగ నుండ 
వలెనని కాదు, నే నన్నది సాధారణ విద్యయంతయు చేతి 


జక విమర్శకు జవాబు 107 


వనులద్యారా వాటితో కలసియే జరుగవ'లెనని, నేనన్న దొకటి; 
విలేఖరి నాకారోపించినది మరియొకటి, మధ్యయుగములో 
నేమి జరిగెనో నే నెరుగను, కాసి మధ్యయుగ మునశకాని, మరి 
ఏ యుగమునకాని చేతివరి| శ్రమల ద్వారా పూర్ణ మానవుని 
తయారుచేయవలెనను ఆశయ ముండలేదు. ఈ భావము 
కొత్తది. కొత్తదానిని పరిశీలించి [వయోగించి చూచుట 
మంచిదికాని, అనంభవమని చెప్పి మొదటనే కొట్టి వేయుట 
భావ్యము కాదు, 

శదువుట, (వాయుట నీక ౪ కాలములో చిట్టచివర వచ్చు 
నని నే ననలేదు. సాధారణ విద్యకూడ మొదటినుండియు 
ఉండును, అదియు అందలి ముఖ్యభాగ మే, నేను చెప్పినది, 
ఇపుడు మరల చెప్పునది యేమనగా, -చదున్రుట కొంచెము 
ఆలన్యముగాను, (వాయుట చివరను రావచ్చునని, అయితే 
ఇదంతయు మొదటి నంవత్పరాంతములోగానే జరుగవలెను. 
నె నుర్తేశించిన పాఠ కాలలో ఏడేండ్ల శాలబాలికలు ఒక 
నంవత్సరము లోవల సంపాదించు కను ఇతర పాఠశాలల 
లోని బాలురు నేర్చుకొనుదానికంకు అధికముగ నుండును, 
పీరు తవ్వులు లేకుండ చదువగలరు, చక్కని దస్తూరీ కుదుర్చు 
కొందురు. కూడిక, తీసివేత, గుణకారములవె చిన్న లెక్కలు 
చేయగలరు, ఉత్పాదకమగు ఒక వరి శమను (నూలువడుకుట 
వంటిది) ఐచ్చికముగ నేర్చకొందురు, 


108 నూతన విజ్యావినానము 


విలేఖరి |వాసిన రెండవ విషయముకూడ శోచనీయముగ 
నున్నది. చేతిపరి క్రమలద్యా రా నేర్పబడు విద్య మొత్తము 
ఏడేండ్ల వరిమితిమోద నరయంపోవకముగ నుండగలడని, ఉండ 
వలెనని నా (వతిపాదన మొదటి రెండు సంవత్సరములలో 
కొంత నష్టము రావచ్చునని చేను చెప్పీయే యుంటిని, 

మధ్యయుగపు వద్ధతులలో చెడుగుంకవచ్చును. కాని ఆ 
కాలపు వస్తువులై నంతమా[ తాన నేను వాటిని తోసివేయను, 
రాట్నము నిస్సంచేవాముగ పాతయుగపు వస్తువే, కాని అది 
చిరస్థాయిగ నుండుట కే వచ్చినట్లు కనబడుచున్నది. వస్తువ చే, 
అయినను ఇవ్వడది స్వేచ్చకు, ఐక మత్యమునకు గుర్ప్తుఅయినది, 
(బిటిమ తూర్పు ఇండియా కంవెనీ రాకతో అది బానిసత్వ 
మునకు చిహస్నామయ్యెను, అశు చేతివను లొకవ్వడు యం, తా 
గారపు కూలివనులై యుండినను, ఇప్పుడవి జాతీయ విద్యకు 
పూర్ణమైన గురుతులు, | పాఠతివదికలు కాగలవు, విద్యా శాఖ 
లోని "పెద్ద ఆఫీసద్లు, తదితరులు, నదుళ్హేశంతో నై నను, అపో 
పాతో దీనికి వ్యతిరేకత చూూపినను, రాష్ట్రమంతు)లలో 
భావనావటిమ, _ధేర్యము ఉన్నచో ఈ (వణాళికకు అవకాశ 
మిచ్చి అమలు జరిపించి మాూడనగును. 

(పొఫెనరు శె. టి. పాగారి నిర్బంధ విద్యా సేవావిధానము 
మంచిబే కావచ్చునని మొదట ఒప్బ్పుకొనికూడ తరువాత 
మరల డానిశై విచారించుచు విలేఖరి ఇట్లనుచున్నారు ; 


ఒక విమర్శకు జవాబు 109: 


“చదువుకున్న వారిని నిర్బంధించి ఉపాధ్యాయత్యము చేయు 
మనుట మౌదృష్టిలో బాల చౌర్జన్యము. విద్యా సేవకై రు. జీవిత 
మర్చించి (అట్టిది సాధ్య మెనంత వరకు బిడ్డల మనోబుదులను ఉే _రొజింప 
జేయగల స్రీ పుళమషమలు పాఠశాలను నడుపవ లెను. మన మింతకవూర్వము 
మన యువతీయువకలతో లెక్కలేని విద్యా ప్రయోగములు చేనీయాన్నాము. 
కాని ఈ నూత నప్రయోనగముయొక్క_ ఫలితము మనకు 'సర్వవినాశకర మె. 
కసిసవెంక ఆర్హశ తాబ్బ్లకాలము ఈ నష్ట్రమునుండి మనము కోలుకొన లేము, 
విద్యాబోధకునికి 'ప్రత్యేకశిమణ అక్క_రళే లదని, పుట్టుకతో నే (పతి 
వాడును అ ధ్యాపకడు కాగలడను అభి పాయయపె ఇదంతయు ఆధార 
పడియున్నది. క. టి, సావంటి ను ప్రనీద్దునికిట్లి ఆలోచన యొట్లుత టినదో 
బోధపడదు, ఇదొకదిగ్భ్యమ, దీనిని ఆచరణలో పట్టినచో నిషాదకేరమగు 
ఫలితము తప్పదు. మరియు (ప్రతీఒక్క_డును పిల్లలకు చేతిపనులు "నేర్పుట 
కెట్లు పనికివచ్చును క? 


(పొఫెనరు పా తన (ప్రతిపాదనను తానే నమర్థి రమకొన 
గలరు, కాని ఈ విలేఖరి కొకమాట జ్ఞపీకి 'తేవలసియున్న ది, 
ఇప్పటి ఉపాధ్యాయులు ఐచ్చికముగ గాక, పొట్టకూటి కై_ 
వనిచేయు కూలివారు. (ఫొఫెనరు షా (వణాళికలో అభ్యాపకు 
లగుటకు ముందు చేశభ క్రి, త్యాగము, కొంతసంస్కృతి, 
ఒక చతిపరి శమలో కొంత భితణ ఉండవ లెను. ఆయనసనలహో 
సారవంతము, పూర్తిగ అనుసరణీయము, కనుక బాగుగ 
యాచింవదగినది. పుట్టుకతో నే అధ్యావకులగుహాదు కానలె 
నన్న చో కల్పాంతమువరకును 'వేచియుండవలసిన బే. సాధ్య 
'మైనంత తక్కు_న వ్యవధిలో అధ్యాపకులు చాలమంది తయారు 


110 నూతన విద్యావిధానము 


కావలెనని నా విన్నమ (పలిషాదన. విద్యావంతులగు యువతీ 
యువకులను నెమ్మదిగ (పోత్సహిం చవ లెను, ఐచ్చికముగ వని 
చేయుటకు వారు ముందుకురానిచో, అదియు కష్టమే. శాన 
నోల్లంఘనోద్యమములో వాళు ఎంతోకొంత పాల్గొనినవా శే, 
జీవనభృతిమా| తము స్వీకరించుచు, చేశ నిర్మాణసేవశై_ 
బ్రవ్వుడీ పిలుపును నిరాకరింతురా ? 
మరియు నిళేఖరి కట్లడుగుచున్నారు : 

“(1 చిన్నపిల్లలు చేయుపనిలో ముడివస్తువుల తరుగుదలకు మనము 
చాల అనవకాళ మోయవద్దా- * 

(2) తయారైన వస్తువుల అమ్మకము. ఏబెన కేంద్రసంస్థద్వారా 
జరుగునా * డానికి డచ్చెక్క_డిది * 

(త ఈ నంప్రలలా వసువులు కొనవలెనని [ప్రజలను నిర్భంధించ 
వలెనా * 


(4) ఇవే వస్తువులను 'సయముగ తయారుచేసీకొనుచున్న ఇతర 
సంఘముల గతి యేమి కావలెను ఆనసంఫఘములపె వీని ప్రభావ మెట్లుండునుకి? 


నా జవాబు లివి; 

1. ముడివడారములలో తరుగు ఉండనేయుండును, కాని 
"మొదటి సంవత్సరాంతములోవలనే [వతి విద్యార్థి వలనను 
కొంత లాభముకూడ వచ్చును. 

2, తయారెన సరుకులను చాలనరకు (వభుత్వము స్వంత 
ఉవయోగమునకై. తీసిళొనును. 

వ్‌, నాల్‌ బాల బాలికల చేతులతో తయారగు వస్తువు 


ఒక అమెరికనునతో నసంఫాషణ 111 


లను కొనవలెనని ఎవరిని నిర్బంధింవబనిలేదు. తమచేశపు 
బిడ్డలు చేశముకొరకు తయారుచేసిన వస్తువులను తమనీయ 
మగు గర్భముతోను, దేశ భ కియుతేవుగు ఆనందముతోను 
వారు కొనవణసియే యుందురు, 

4, (గామవరిశమల విషయమున పోటీయెవ్వుడును ఉం 
డదు, ఇదివరకు వాడుకలోనున్న గృహావరి|శమలతో అకమ 
మగు పోటీకిపోకుండ తయారుకాగల వస్తువులే తయారగును, 
ఇట్లు ఖాదీ, చేకాగితము, తొటిబెల్లము మొదలగు వాటిలో 
ఎవరికిని పోటీయుండదు, | 

వారిజన్‌ : 16.1087. 
టల 
ఒక అమెరికనుసితో సంభాషణ 

డాక్టరు జాకొ డి బోయర్‌ దవీణఇండియాలో ఒక 
నిద్యాసంస్లను నడుపుచున్నారు. బేసిక్‌ విద్యావిధానమును 
శ్రద్ధతో వరిశీలించినవారొయన, న్‌్‌ (శ్రీ ఆర్యనాయ 
క కాకా కలేల్క_రు గార్హతో కొన్ని ముఖ్యవిషయములు 
చర్చించి గాంధిజీనికూడ కొలది నిమివములపాటు దర్శింవ 
గోశెను, నూతన వి ద్యావిధానము అహింసాయుతమగుట మే 
అది తనను అత్యంతము ఆకర్షించినదని ఆయన గాంధిజీతో 
అనెను, కాని పాఠ్య క్ర మములో దానికంత తక్కు_వస్థాన మేల 
ఈయబడెనో ఆయనకు బోధవడ లేదు, 


112 నూతేన విద్యావిఢథానము 


గాంద్దిజీ ఇట్లు జవాబు చెప్పెను : “అది మిమ్ము ఆకర్ణి చిక 
దానికిగల కారణము చాల సమంజసము, అయిళలే వాఠ్య 
(శ మమంతయు అహింనను శేం దముగ నుంచుకోనక్క_ర 
లేదు, అహింసాయుతముగు మేధస్సునుండి అది ఉత్పన్న మైన 
దని తెలిసికొన్న చాలును, డాని నామోదించిన వారందరు 
అహింసావాదులు కానక్క_ర లేదు, ఉదాహారణకు : కమిటీ 
సభ్యులందరి మతము అహీంనకాదు, శొకాహారులందరును 
అహింనలో నమ్మకమున్న వారు కారు, ఆరోగ బ్రముకొరకు 
వారు శాకాహారులు కావచ్చును, అశ్లే ఈ విధానము నంగీక 
రించువారందరును అహంసా[ వతులుకా బనిలేదు,” 

డాక్టరు బోయర్‌ స ఈ వణాళిక అహింసా జీవిత గడం 
మ్నుపై ఆధారపడియున్నందుచే దీనితో సంబంధము వెట్టు 
కొనుట కిష్టములేని విద్యావే త్తలుకూడ కొందరున్నారు, 

గాంధిజీ:---అవును, నా జీవిత సిద్ధాంతమ్మువె ఖాదీ ఆధార 
పడియున్న ం౦దుత ఖాదీని సీకరింపని కొందరు (వముఖులను 
నే చెరుగుదును, దానికి నే నేవి చేయగలను? (ప్రణాళిక 
యొక్క హృదయము నిశ్సృ యము? అహేంనయేుయని (వత్యత్ష, 
ముగ నేను నిరూపించగలను, అయితే దీనియెడల ఉత్పా 
హాము చూూపువారెవరు ? కోట్లాది పజలకు తిండిలేని దేశ 
ములో ఈ విధానము తప్ప తమబిడ్డల శికుణకు వేరొక 
మార్షము తేదని నమ్మకమున్న వారు గు_ర్తించినారు. దీనితి 


ఒక అ సుకికనునితో సంభావణ 118 


అనులుజరిపినచో ఇదియొక నూతన ఆర్టీ క వ్యవస్థకు చారి 
తీయుననికూడ వారెరుగుదురు, నాకిబే చాలును, కాంగైసు 
వారు అహింనను జీఫితవిధానముగ గాక స్వాతంత్ర్య నంపాద 
నకు మాత్రమే సాధనముగ ఆంగీకరించిన'శే ఇదియును, 
ఇండియా అంతయు అహింనను మతధర్శముగను, జీవిత 
మార్లముగను చేసికొన్న చో ఇవ్పటికివ్వుడు మనము (కుజా 
స్యామ్యమును స్టాపించుకొనగలము, 

డాక్ట రు బోయర్‌ నాకొక విషయము బోధవడ లేదు, 
నేను సామ్యవాదిని. నేను అహీ+ంసావాదినికూడ అగుటచే నాకీ 
ప్రణాళిక పూర్తిగ నచ్చినను, సామ్యవాదదృష్టిలో దీనివలన 
ఇండియాకు (వవంచముతో సంబంధము విడిపోవునేమోా యిని 
తో చుచున్న ది, యావత్స) వం చముతో మనము కలిసియుండ 
వలె గదా! ఈ కలయిక సామ్యు వాదము ద్యారా జరిగినట్లు 
మరి చేనివలనను జరుగదు, 

గాంధిజీ :_నా కా ఛయములేదు, [వవంచమునుండి 
విడివడవలెనని మేము కోరము, అన్ని జాతులతో మాకు 
సంబంధ బాంధవ్యము లుండును, కాని ఈ (వస్తుత బలా'త్రార 
నంబంధము పోవలెను, మే మొకరిని వీడింవము, ఒకరి పీడ 
నహించము. ఈ (వణాళికడ్య్వా గా బిడ్డలనందరిని నిర్మాణ కుశ 
లురుగ చేసి ఈ జాతీయొక్క_ రూవము మార్చి కేయవలెనని 


మా ఆశయము, ఈ మార్చు (వజలందరిలో వ్యాపించవ లెను, 
15 


114 నూతి న విద్యావిధానము 


బది (వవంచమునుండి విడిపోవుట కాజాలదు. కొన్ని నరుకు 
లను తయూారుచేయలేని జాతులు ఇతర జాతులతో వస్తు 
మార్పిడి చేసికొందురు, కాని, ఇచ్చువావ పుచ్చుకొనువారిని 
శ్రాధింవరాదు, 

డాక్టరు బోయర్‌:_శౌని, ఇతర బేశవస్తువు లేవియు అవ 
నరము లేనంతగ మో జీపితావసరములను తగ్గించుకొన్న చో, 
మో కా “దేశములలో సంబంధము శెగిపోవును, అమెరికా 
యెడల మో బాధ్యతను గు ర్రింతురుగాక్ష యని నేను కోరుదును, 

గాంధిజీ :_వదిలను వీడించక, వరులపవీడ బడకుండుట 
వలననే మే మమెరికాకు బాధ్యులము కాగలము, అప్పుడు 
అమెరికాకూడ మమ్ముల ననునరించును. ఉభయుల మధ్యను 
స్వేచ్చతో ఇచ్చిపుచ్చుకొను నంబంధముండును, 

డాక్ట్య రు బోయర్‌ :ా కాసి, మో జీవితమును సరళ మొనళ్చు 
కొని, యంత విధానమును మోళు నిర్మూలింపదలచినారు, 

గాంధిజీ :---మా దేశమునకు కావలయు వస్తువుల నన్ని 
టిని మాడు కోట్లమందికి బదులు, మువ్చది.జేల మందితో 
చేయించగలిగినచో నా కథ స్పింతేర ము లేదు, కాని ఇందువలన 
మిగతవారందరును నిరుద్యోగులుగ, సోమరులు చేయబడ 
రాదు, సామ్యవాదులు యంత్రముఅను కెచ్చి వెట్టి వనిచేయు 
గంటలు. దినమున కొళటి రెండు మాత్రమే అనగలరు. కొని 
నాకది యిష్టముండదు, 


ఒక ఆమెరికనునితో 'సంభాహణ 115 
బోయర్‌ :- వారికి వి! శాంతి యుండవలె కదా! 
గాంధిజీ లావి శాంతి బాకీ యాడుటెకేనా ? 
బోయరక్‌ :-దానికేకాదు; నిర్మాణాత ఇక ములగు చేతి 
వరి శమలవంటి వనులకు గూడ, 

గాంధిజీ :_.నే నన్నదికూడ అంతే, కాని దినమున 'కెని 
మిది గంటలు వారు చేతితో వస్తూత్చ త్తి చేయవలెను, 

బోయర్‌ :--ఇంటికొక రేడియో, మనిపీళొక మోటారు! 
"కారు ఈయగల సాంఘీక వ్యవస్థను మారు వాంఛించరు.. 
అది అమెరికా అధ్యముడు హూవరు సూతము, అతడన్నది 
ఒకటికాక రెండు ేడియోలు, రెండు కార్లు, 

గాంధిజీ వా అన్నీ కార్లెనచో, ఇక నడచుటకు వోటు 
డదు, 

బోయర్‌' :ానిజమే. ఇట్టి (వమాదముల వలన మా 
మున వడాదికి 40,600 చావులు, అంతకు మూడురెట్లు అం? 
మైక ల్యములు కలుగుచున్నవి, 

గాంధిజీ ఏ ఏమైనను, [గామము లన్నిటికి "లేడి యోజత్ర్లే 
వచ్చువరకు “నేను (బతుకబోను, 

బోయర్‌ :---వండిత జవహార్‌ లాల్‌ నర్వ న కళ్ల 
గించు ఆర్థికదృష్టితో యోచించుచుండును కడా ! 

టు. ఏ-ా-అవును. కాని, నర్వనచ్చుద్ధై యన'నేమి ? లశ 
లాది టన్నుల గోధుమలను, మో 'జేళములోవతె, నాశనవ! 
చేయుట కాదు, 


il6 నూతన విద్యావిధానము 


బోయర్‌ :=కును, ధనికతత్యము యొక్క. పావఫలిత 
మది, వారివ్వుడు గోధుమలను ధ్యంసము చేయట లేదు, 
గోధుమవంట పెట్టకుండుటకుగాను వారికి లంచమీాయబడు 
చున్నది, (గుడ్డధర వడిపోవుటచేత [వజ లొకరిమోద నొకరు 
వేడుక కొరకు (గుడ్డను రువ్వుకొనుచుం జెడువారు. 

గాంధిజ్‌ :---అచే మాకక్క-ర లేనిది, సమృద్ధి యనగా 
వలసినంత తిండి, బట్ట, మనోవికానము కలిగించు విద్య అని 
మో రంగీకరించినచో, నాకు చాలును, జీర్లి ంచుకొన లేని తిండిని 
వొట్టశెక్కించుటగాని, అవనరమునకు మించిన వస్తునంచయము 
గాని కూడనివన ఇండియాలో దారిద్ర్యము, దుఃఖము, 
మురికి, దుమ్ము--- ఇనియు చేను కోరను, 

బోయర్‌ :--కాని మోరు దరిదనారాయణుని పూజిం 
చుచు, పేదరికమును శ్లాఘింతురని వండిత జవహార్‌ లాల్‌ 
స్వీయచరిత్రలో (వాసినారు, 

గాంధిజీ (నవ్వుచు) రానాను, 

వారిజన్‌ : 12.280, 
80 
మత సి ద్య 
ఒక ముసి ౦ విలేఖరి ఇట్లు (వాయుచున్నారు : 
“నాలుగు నెలలనుండి వారావిద్యా విధానమును గూర్చిన అభిప్రా 

యమంలు ఉర్దూ పృతికలలో (పచురింపబడుచున్నవి. ఆ విద్యా నివేదిక 


మతవివ్య 117 


"నెవ్వరును శ్రద్దతో చదివినట్టుగాన్సి తగు యోచన చేసినట్లుగాని తోచదు. 
ఇడి మామూశే. ఆశే,పణలు మూడు విషయములకు పతం ధళు యున్నవి: 
(1) మకవిద్య పూర్తిగ వదలివేయ బడినదని, 
(2) చాలబాలికలను కలిపి శిక్షణ నీయవలెనని, 
(క్ర) ఆన్ని మకములను గౌరవించుట “నేర్పవలెనని, 
ఈ యా తేపణలు ఉర్లా పత్రికలనుండి నేకరింపబడినవి.”” 

(వ తేక సాం వదాయములకు చెందిన మతబోధ బుది 
పూర్ణకముగ వదలి జేయబడినది, రాజవుత మనునది ఒక 
టుంజకేనేగాని మతబజోధ కష్టమైనవని, ఎందువల్ల ననగా అమ 
డన్ని మతము లకో స్థానమీయవ లెను. ఆ బోధ గృవామునందు 
జరుగుట ఉ త్తిమము, విద్యార్థులట్టి తర్చీదు పొందుటకు నరివడిన 
నమయమును వారికి (వభుత్వము వదలవలెను. పాఠశాలలోనే 
ప్రత్యే ్వకముగ అట్టి శిక్షణ పొందుటకుగూడ (వభుత్వము అవ 
కాశము కల్పించవచ్చును. కాని అధ్యా వకుల కీయవలసిన (వతి 
ఫలమునకు ఆయా మత సాం వదాయకు లే 'బాధ్యులగుదురు, 

చాలహాలికలను కలిపి విద్య చెవ్వుటను గూర్చి జఖర్‌ 
హుస్పేన్‌ కమిటీవారు ఎట్టి నిర్వంధమును చేయ లేదు, (పత్యేక 
బాలికా పాఠశాలలు శావలెనన్న చోట (వభుత్వము అట్టి 
అవకాశము  గలిగించవలను, ఇందునుగూర్చి ఇదమిద్ధ 
మను నిర్లయము "లేదు, కాలానుగుణముగ అది కమపద్దతికి 
తళ నే నెరిగినంతలో కమిటీ నభ్యులలో వకాభ్మిపా 
యము నేదు, నామ! టుకు మనసులో చావరికములేదు; బాల 


118 నూతన విద్యావిధానము 


శాలిశలను కలువరాదనుటకున్నన్ని కారణములు కలువవచ్చు 
ననుటకును ఉన్నవి, ఈ [వయోగ మెచట చేయబడినను నేను 
దాని కెదురు చెప్పను. 

మతములయెడ నమాన గౌరవమును బోధించు నిమయ 
మున నా యభ్నిపాయములు బాల నిశ్చితములై నవి, అట్టి 
శుభ సమయము వచ్చిననేగాని, వర్గ్షములమధ్య నిజమైన 
వకీభాన మేర్చడదు, మతములలో తమ మతమే (కేవమని 
వీల్ల లకు బోఇంచిన-చో, వారిలో స్వే వా భావము చెంపొందదు, 
విరోధ భావము జాతిమొ త్రమునకు వ్యాపించిన-చో,| పతిమతము 
చేరిట (వల్యేక పాఠ శొలలును, పర మతములను దూవించు 
పాక్కు-.ను ఏర్పడును, లేక, మత మనుమాటను ఉచ్చరించుట 
గూఢ నియే.ధింపబడవ లెను, ఇట్టి స్థితి తలచుకొనుటకే భయం 
కరము, (వధానములగు నీతి ధర్మసూ త్రములు అన్ని మతము 
లందును సమానమే, వీనిని పిల్లలకు తవ్చక బోధింవవలెను. 
నూతన విద్యావిధానమున ఈ మాపు మతబోధ చాలును, 

వారిజన్‌ : 16.788. 
ఏ1 
బేసిక్‌ విద్యా (పశాలికకు అగ్నిపరీక్ష ---] 
బూజు దులుపుట 

(వతినిధులు గాంధిజీని చాల (వశ్న లడిగిరి, వారి మొదటి 

నంచేపామిది : బేసిక్‌ విద్య చిరకాలము నిలువగలదా, లేక 


చేసిక్‌ విద్యా ప్రణాళికకు అగ్నిపరీత 1 119 


అది తాత్మా_-లికపు ఏర్పాటా? కాల కమమున చేతిపరి శమ 
లంతరించ యం[తవర్శిశమలు రాక తప్పదని (వఖ్యాతే విద్యా 
చే తృల అభి పాయము. న్యాయము, సత్యము, అహింనడై 
ఆధారపడి బేసిక్‌ విద్యనుపొందు నంఘము బలియమగు యంత 
విధానపు తాకిడికి నిలువగలదడా ? 

గాంధిజీ జవాబు: *ఈ (వశ్న అనుభ వపూర్వక మైనది 
కాదు. మన (వస్తుత కార్య! క మమున కది అడ్డురాదు. తర 
ములు గడచినపిమ్మట వమగునని కాదు మనవశ్న., (గామ 
వీమలలో (బతుకు 'వజాకోట్ల అవనరాలను ఈ వి ద్యావిధా 
నము తీర్చగలడా యన్న బే సకియెన (ప్రశ్న. (గ్రామాలను 
నళింవ జేయునంతటి యం[తవర్మి శమ ఈ చేశమును నింపునని 
చే ననుకొనను. ఇబెప్పటికిని వ'ల్లెల చేశముగనే యుండును; ” 

“నూతన కాం| గెస్‌ అధ్యముని యెన్ని కతో కాంటగెసు 
విధానమః మారిన క్రైన బేసిక్‌ విద్య అవ్వూజేమగును *'' అని 
తరువాతి (పశ్న., 

గాంధిజీ: బది "లేనిపోని భయము, కాం|7సు ఉదే 
శములలోని మార్పు బేసిక్‌ ఏద్యా(వణాళికను తాకదు. అసలు 
మార్పున్న చో, అది ఉన్నత విషయములనుగూర్చి యుండును, 
మోరిచట మూడువారాల ఉపాధ్యాయ శిక్‌ఇనుపొండి, తిరిగి 
నెల్లి వీరా విద్యార్దులకు చేసిక్‌ రితుణ నిచ్చు యు చ్రేశముతో 
వచ్చియున్నారు ఇదిమిా యుచ్దేశమును సార్ల కవరచగలచను 


120 నూతన విద్యావిధానమ 


విశ్వాసము మిోకుండవ లెను, 

““యం[తపరిశమల యోచనలు జరుగుట సంభవమేయె 
నను, ఈ నాడు కాం గెసు చెట్టుకొన్నగ మ్యము ఇండియాను 
యం|తపరిశమలతో నింపుటకాదు. జాతీయ కాంగ్రాసు 
బొంబాయి సభలో చేసికొన్న తీర్మానము [పకారము [గామ 
పరి శ్రమల పునరుదరణయీ డాని ఆశయము. వల్ల మాలిన 
యగ తవర్శిశమల (వణాళికలతో మోరు [వజలలో వైతన్యము 
తీసికొనిరా లేరు. దానివలన వారి ఆదాయము ఒక డబ్బుకూడ 
పెరగదు, కాని అఖిలభారత చరఖానంఘమును (గామవరి శ 
మల నంఘమును ఒక నంవత్పరములోవల కొన్ని లతలు వారి 
చేత పెట్టగలరు. కాంగెసు కార్యనిరాావాక వర్షమును, మంత్రు 
లును “ఏమైనను, కాం గను నిర్మాణ కార్య ప్రణాళికకు 

ఏ యావదకాని వచ్చునని నే ననుకొనను ఈ [వణాళికలను 
(పారంభించిశది కాం సేమైనను చాల కాలముగ అపి 
న్వతంతముగ వాటి (బతుకవీ (బతుకుచు, తమ ఉనికిని 
పూర్తిగ సార్గకముచేసికొన్న వి. "బేసిక్‌ విద్య విటినుండి ఉద్భ 
వంచిన శాఖయే. విద్యామంత్రులు మారుచున్నను దీనికి 
మాథ్బండదు. కనుక బేసిక్‌ విద్య యందభిమానమున్న వారు 
కాం, గను రాజకీయములనుగూర్చి బాధవడరాదు. ఈకొ త్త 
ప్రణాళిక జాసి మంచినిబట్టి (బతుకును, "లేదా చెడ్డనుబట్టి 
నకించును, 


బేసీక్‌ విద్యాప్రణాళికక అగ్నిపరీక్ష... 121 


“ఈ |వశ్నలు నాకు తృ_ప్రినియవు, జ్రేసిక్‌ విద్యతో వాటికి 
సూటి సంబంధములేదు. అపి మనల సే మాాతమును ముం 
దుకు నడువజాలవు, ఈ (వణాళికనుగూర్చిన సూట్మివశ్న 
లుంయకే అడుగుడని నేను కోరుచున్నాను, అందు నాసలహో 
లను నే నీయగలను,”” 

ము ఖ్య భావము 

సభకువెళ్ళకముందు ఒక మిత్రుడు గాంధిజీ నిట్లు [వశ్నిం 
చను : ోతకిలీతో సమన్వముంప లేని వ విషయమునుగాని 
వి ఢసార్దులకు బోధింపరాదనియా ఈ [వణాళికలోని [వథాన 
విషయము 1?” 

సభాముఖమున, వె (పశ్నకు నమాధానముగ గాంధిజీ 
ఇట్ల నెను : “ఇది నామె నొక అవవాదు, బోధన అంతయు 
వదో ఒక ముఖ్యమగు చేతివర్మిశముకు సంబంధించి యుండ 
వలెననియే నే నన్నది. ఏడు లేక వచేండ్ల పిల్లవానికి చేతిపరి 
శ్రమద్యారా విద్యగరపునపుడు ఆ వర్మిశమతో కలియని 
విషయములన్నిటిని [పారలభదశలో నదలి వేయవలెను, అట్లు 
శేయుటవలన మొదట వదిలివేసిన చాల విషయాలను క్రమ 
(కమముగ ఆ వరి శమతో కలుపుటకు సాధ్యమగును, 
(పారంభములో ఇట్లు విడిచివేయుపద్ధతి నవలంబించుటవలన 
మూ శక కిని, నిద్యాళ్లులక క కిని భ| దవరచుకొనగలకు, ఈనాడు 


మనకీవిమయమున వనికివచ్చు పు స్తకములు లేవు. దారిచూవ 
16 


122 నూతన విద్యావీధానము 


గల పూర్వానుభవములు లేవు. కనుక మనము సిదానముగ 
పురోగమించన లెను, ఉపాధ్యాయుడు తన మనస్సును నిర్మల 
ముగ నుంచుకొనుట ఇందు [వధానవిషయము, చేతివరి[శ 
మతో మూరు సమన్వయింవలేని విషయములున్న -చో మోరు 
నిరత్సాహావడరాదు, వాటి న-కైవదలి, అప్పటికి నమన్వయింప 
గలిగిన విషయములతో నే ముందుకుపోవ లెను, వాటిని సరిగా 
నమన్యయింవగలిగిన మరియొక ఉపాధ్యాయుడు బయలు బేరి 
మార్గదర్శి కావచ్చును. ఇట్లు వలువుర అనుభ నాలా 
మోర సమోాకరింసగలిగినచో కావలసిన పు స్తకములుకూడ 
తయారగును, మో తరువాతివారి వని 'కేలికయగును, 

“క్లిష్టముగ కస్పట్టువానిని వదలి వేయుచుండుట ఎంత 
కాలమని మో రడుగ వచ్చును, “సేవిత కాలమంతయు” అని 
నా జవాబు, మొదట వదలివేసిన విషయములు చాలవరకు 
మరల మరల చేతిపరిశమతో కలుపబడినవని, అప్పటికిని 
కలుపబడని వానిని పూర్తిగ వదలి వేయవలనిన చేయని స్పష్ట 
మగును, చేనుపొందిన జీవితానుభవమిది. నే నిశ్లున్నో వివ 
యములను వదలి చేసియుండనిచో, చే నెన్నో పనులు నెరవేర్చ 
గలిగియుండెడు వాడనుకాను, 

“మన విద్యాపద్దతి పూర్తిగ మార్పు చెందవలసియున్న ది, 
చేతిపనులడ్యారా మెదడు శికుణ పొందవలసియున్న ది. నేను 
కవినై తే, అయిదు! వేళ్ళ లోని శ_క్తీనిగార్చి పద్యములు కట్టి 





జేసిక్‌ విద్యా(ప్రణాళికకు అగ్నిపరీక్ష... [ ia 


యుందును, మనస్సే ముఖ్యమని, శాలు చేతులలో ఏమియు: 
లేదని మీశేల భావించవలెను? చేతికితగిన శికుణనియక 
పుస్తకపుచదువను బళ్ల గాడిలోవడి యుండువారి జీవితములో 
మాధుర్యము లేదు. వారి నర్వశ కులు సుశిక్షీ తములు కాజూ 
లవుః వట్టి పు _స్తకజ్ఞానములో బిడ్డలకు రుచియుండదు, అది 
వారిదృష్టి నంతను ఆకర్షి ంవలేదు, మాటలతో పిల్ల వాని మెదడు 
విసిగిపోయి, మనస్సు ఆటు నిటు వరుగిడును, చేయి చేయరాని 
వనులుచేయును; చెవి వినరానివానిని వినును; కన్ను చూడ 
దగనివానిని చూచును. వేయవలసిన వనులనుమా[తమవి 
చేయవు. సరియెన వని నెన్ను కోగ ల శిక్షణ వానికీయబడ లేదు, 
అట్టివిద్య తరుచు వాని వినాశముకే దారితీయును, మంచి 
చెడుగుల విచతుణ చేయలేనిది, మంచిని తీసికొని చెడుగును 
విసర్టింవ చేయ లేనిది అగు విద్య విద్య కాదు. ” 
చేతులద్యారా మానసిక శితముణ 

చేతిపని మనస్సునెట్లు వికసింస జేయగలదో న్పష్టవరచు 
మని (శ్రీమతి ఆశాచేని గాంధిజీని అడిగెను, గాంధిజీ ఇట్లు 
జవాబిచ్చెను : 

“నేటి పాఠశాలలలోని మామూలు పాఠ్య క్రమమునకు 
తోడుగ ఒక చేతిపనినిగూడ చేయించుటయనునది పాత 
భావము. అనగా రెండును వరస్సరనంబంధము లేని రెండు 
వనులగును ఇది [వమాదకరమగు పొరపాటుగ నాకు తోచు 


124 నూఠన విద్యావిధానము 


చున్నది. ఉపాధ్యాయుడు చేతివర్శిశమను నేద్చకొని తన 
జ్ఞానమును ఆ పరి శమతో నమన్వయింవవలెను. అపుడా 
పర్మిశమద్యారా అతడు విద్యార్షి కి జూనమును ఈయగలుగును, 

“ఉదాహారణకు నూలువడుకు పరిశమను తీసికొందము. 
నాకు గణతము శెలిసిననేకాని తకిలీతో ఎన్ని గజముల 
దారము వడికితినో చెప్పలేను, చెప్పవలెనంజకు అంశెలు, వాని 
కూడిక, తీసివేత, గుణకార, భాగపోరములు రావలెను, 
చిక్కు లెక్కలు చేయపలెనన్న బీజగణితముకూడ నేద్చకొన 
వలెను, ఇక్కడ రోమను లిపికాక, హీందూస్థాసీ లిపివాడ 
మని చే నందును. 

“కరువాశ రేఖాగణతమును తీసికొందము, తకిలీకంటు 
(వత్యతుమగు వృత్తము మశేమున్నది. యూక్షిడ్‌ చేరు ఉచ్చ 
రించకుండ తకిలిబిళ్లద్యారా వృత్తమునుగూర్చిన విషయము 
లస్హి యు పవిదాంరులకు చెహప్నవచును, 

త లా a చరిత పిల్ల వాని 
కెట్లు బోధింపనగునని మో రడుగ వచ్చును, '(వత్తి...మానవన 
చరితి అను (గంధము నొకసారి నేను చూచితిని, అది 
యొక అద్భుతమగు కధవలె నన్ను ముగ్దుని చేసెను. (పొచచీన 
చరిత్రతో అది |పారంభ్రీంచెను, ఎక్క-డ, ఎట్లు (ప్తి మొదట 
వండించబ జెనో, అది వృద్ది చెంతన దశలు, వివిధ చేశముల 
మధ్య జరిగిన దూదివ్యాపారము మ్ల ఇత్యాది పిషయము 


'బెసిక్‌ విగ్యాప్రణాశక క అన్నిపరీత ___] 125 


లన్నియు అందుండెను, ఈ చేశముల పేర్లను పిల్లవానికి 
చవ్వటలో, వాటికి సంబంధించిన చరి(త, భూగోళజ్ఞానము 
కొంత యిచ్చుచున్న క్షుకదడా ! ఏ రాజుల వరిపాలనలో ఎటి 
| లం లు 
వర్శకపు ఒడంబడికలు జరిగను! కొన్ని జేశములు దూదిని, 
మరికొన్ని చేశములు బట్టలను వల దిగుమతి చేసికోవలెను ? 
| వతిచేశము తన (వత్తిని తానెందుకు వండించుకొన లేదు ? 

ష్‌ , జే న్య ర్‌ క్‌ ఖ్‌ 
ఈ వశ్నలు న ను (పాధమి వ్యవ సాయశాొ స్త్ర 
జ్ఞానమునకు మనలను తిసికొని వెళ్ల్తును, వివధరకముల [వత్తి 
అది వండుభూముల స్వభావము, వండించువిధము, ఆరక 
ములు దొరకుచోట్లు మొదలగు విషయములను పిల్లవానికి 
చెప్పవలసియుండును,. ఇట్లు తకిలివనిలో (చీటిషు తూర్పు 
ఇండియా సంఘచరి[త అంతయుకూడ వచ్చును, ఆ నంఘము 
ఇచటి కందుకువచ్చెను ! మన వడుకు వరిశ్రమ సెట్లు ధ్వంసము 
చేసిరి? మొదట వ్యాపారదృష్టితో వచ్చినవారికి [క్రమముగ 

se) 

రాజ్య కాంతకు యెట్లు కలిగను 4 మొగలు, మహారాష్ట్రా రాజ్య 
ముల వతనమునకడి కారణమై, (బటిషు రాజ్యస్థావ యెట్లు 
జరిగను! తరువాత మన కాలమున | వజాందోళన. స్యాతం| త్రీ" శ్‌ 
ద్యమము ఏట్లు బలవడెను ! ఒకదాని వెంట నొక చర్మిత 
వచ్చును ఇట్లీ నూతన [వణాళికలోని విద్యావ కాశములకు 
అంతుండదు. మామూలు ఫున్తకవఠనముతో మనస్సును, 
జ్ఞావక శక్తిని నొక్కి. వచేయనక్క_ర లేకుండ, ఎంత తగరలో 


126 నూతన విద్యావిధానము 


వె విషయములు అవగాపానకాగలవో చూడుడు, 
అకనిజే మరికొంత విపు లవర చెదను, జీవ శా స్ర్రజ్ఞుడు ఆ 
శ్యాన్తమున ఫఘటికుడు కావలెనన్న-చో, ర 
మరెన్నో ఇతర శాస్త్రములను కూడ నేర్యవలసి యుండును. 
ఇశ్లు "బేసిక్‌ విద్య కూడ ఒక శా న్ర్రమైనచో, అనేక ఇతర 
విద్యలతో మనకది వరిచయము కలిగించును, తకిలీ ఉదాపా 
రణమును గూర్చి మరికొంచెము ఆలోచింతము, ఉపాధ్యాయ 
విద్యార్థి ఏదో యింత దారము వడికి వేయుట చాలదు, ఇందును 
అతడు ఉ తీర్ణుడు కావలసిన చే కాని, తకిలీయొక్క. ఆంతర్య 
మును |గహించుటయందు ముఖ్యముగ అతడు దృష్టి నిలిపి 
అన్ని విషయములు ేలిసికోవలెను, తకిలీకి ఇ _తృడిబిళ్ళ, 
ఉక్కు_క దురు ఎందుకుండవలెనని తన్ను తాను (వళ్నించుకొన 
వలెను. పూర్వకాలపు తకిలీబిళ్ళ మట్టి లేక పలక రాతితోను, 
కదురు వెదురుపుల్ల తోను చేయబడుచుంజెను, తరువాత శాన్ర 
దృష్టితో దానిని మార్చినారు. బిళ్ళను ఇత్తడితోను, కదురు 
ఉక్కు-తోను చేయుటకును, బిళ్ళవ్యానము మార్చకుండ అక్లు 
యుంచుటకును కారణమేమని ఉపాధ్యాయుడు (వళ్నించుకొన 
వలెను, (వశ్నలకు తృ _ప్తికరమగు సమాధానము వచ్చి, అందలి 
గణితభాగము అవగావానయెనపుడు స్ట మంచి ఇంజనీరు 
కాగలడు, తకిలీ అతని కామ ఛేనువగును., దానిద్వారా నేర్వ 
గల విషయము లనంతనుగ నుండును, మో సామ ర్ట మె 


బేసిక్‌ విద్యాప్రణాళికకు అన్నిపరీత.__] 12? 


నిశ్వాన వై అది ఆధారవడును. ఈ [వణాళికను మోరు 
గట్టిగ చేవట్టినచో మా విశ్వాస అ సములు నద్వినియోగ 
మగును. “నేనీ కార్యమును సాధింతును; లేచా చనిపోదును 
అసి మోకు మరు (పతిజ్ఞ చేసికోగలరు 

“నూలు వరి(శమ నే నెరిగినదగుట వే, డానివివయ మింతగా 
చెప్పితిని. నేను వృడంగినై నచో నా పిల్లవాని కీవిషమయము 
లన్నియు వ్మడపువని ద్యారా బోధింతును, కాగితపు ఆట్టవని 
చేయువాడనై తే డాని ద్యారా బోధింతును, 

“న్వతం త్రయోచనావటలై న విద్యావేత్త తలు మనకిపుడు 
కావలెను, విద్యార్థుల "కేమివెవ్వుదువూ యని అనుదినమును 
వట్టుదలతో యోచించువారు కావలెను, పాతపు న్తకముల 
నుండి ఉపాధ్యా యడీజ్ఞానమును పొందలేడు. తనంత తాను 
చూచి, ఆలోచించి [గ హించిన విషయములను తననోట తాను, 
ఒక చేతివని సహాయమున పిల్లలకు బోధింవవలెను. బోధనా 
వద్ధతిలోను, ఉపా ధ్యాయుని దృక్పథధములోను ఇదియొక గొవ్చ 
మార్పు ఇంతవరకు మోరు ఇన్‌ స్పెక్టర్ల రివోర్టుల పె ఆధార 
వడియుండిరి, వారి ఆజల (పకారము వనిచేసి మికును మా 
సంస్థలకును అధిక రాబడి కొరకు యత్ని ంచినారు. నూతన 
ఉపాధ్యాయుడు హానికై చూడడు, “నా సర్వశక్షుల నువయో 
గించి, నా విదార్టిని బాగుచేయగలిగినచో, నా బాధ్యత చెర 


చేరిన శ్లు, అది నాకు చాలును” అని యతడు తలచును.” 
వారిజన్‌ వ 18.2ఎకి9, 


ప్రల 
జేసిక్‌ విద్యా [ప్రణాళికకు అగ్నిపరీక్ష-- Il 
చేతివని ద్వారా ఉపాధ్యాయ శిక్షణ 

వళ్శ :=-ఉపాధాయయ విదాారుల కీయబడు శితణలో 
= అ aga లేదారా ధిక్షుణ విభా 
నమును నేర్పుట సులువైన మంచి పద్దతి కాదా ! ఆట్లుగాక 
తాము ఏడేండ్ల బాలుశై నట్లు భావించుకొన వలసినదనియు, 
అక్క-డినుండి విద్యనంతను చేతివనిద్వారా నేయద్బుకొవలెనను 
నలహో ఇపుడు వారి కీయబడుచున్నది, ఈ (పళారము వారు 
వల్లలవలె ముదటినుండియు శిత ణపొంది ఉపా ఛ్యాయులగు 
టకు కొన్ని యేండ్లు పట్టును, 

గాంధిజీ జవాబు :_ కాదు, వండ్ర పూర్తి శిక్షణ అవన 
రము వేదు, ఉపాధ్యాయుడు కాగోరు వ్యక్తి కొంత గణితము, 
చరిత్ర మొదలగు వానిని నేర్చి యున్నా డనుకొందము. అట్ట 
వెళ్తులు చేయుటగాని, నూలు వడుకుటగాని ముందతనికి నేర్చు 
దును. ఈవని నడుచుచుండగనే, ఆ వరశమద్యారా అతడు 
గణితమును, చరితను, భూగోళమును ఎట్లు నేర్చుకొని యుండ 
వలసినదో చూపుదును, ఇట్లతడు తన జ్ఞానమును ఆ (వత్ఫేక 
పరి శ్రమతో సమన్వయించుకొనుట యెట్లో (గహించును. దీని 
"ఇంతో కాలము పట్టదు. మరియిక ఉడాహరణ : ఏడేండ్ల 


బేసిక్‌ విద్యాప్రణాళికవ ఆగ్ని పరీక్ష _11 129 


కుమారునితో నే నొక బేసిక్‌ పాఠశాలకు వెళ్లుదును, ఇద్ద 
రము నూలు వడకుట నేర్చుకొందుము, నాకు ఇదివరకున్న 
జ్ఞానము నంతను ఈ వర్మిశమతో కలుపుట యెట్లో ెలిసి 
కొందును, కురవాని కిదంతయు కొ ర్త. 70 యేండ్ల తండడికి 
ఇదంతయు చర్విత చర్యణము. తష. సము. ఒక 
కొత్త రూపము నిచ్చుకొనిన వాలును, దీనికి కొలది వారముల 
కంటు ఎక్కువ కాల మక్క-ర లేదు, కాని ఎనిమిదేండ్ల బాలుని 
కుండు (గ్రహాణశ క్రిసి, కుతూహాలమును ఉపాధ్యాయుడు 
"వెంపొందించుకొన లేనిచో అతనికి నూలు వడుకుట మాత మే 
వచ్చును. నూతన విధానమతనికి అలవడదు, 

(వశ్న ఏ మె ట్రిక్యు లేవన్‌ లో ఉ _ర్తీరుడై నవాడు ఇష్ట 
మున్న చో కాలేజీలో చేరగలడు, బేసిక్‌ విద్య నభ స్ట్రసించిన 
వాడు కూడ కాలేజీకి పనికి వచ్చునా? 

జవాబు వె యిద్దరిలోను రెండవవాని శక్తి "పెరుగు 
టచే మొదటివానికంచ అతడెక్కు_వ సమర్థతను చూపును, 
కా లేజీలో చేరు సామాన్య మెట్రిక్యు లేట్లకు తరుచు కలుగు 
నిస్సహోయతేను నిస్ఫృహాను అతడు పొందడు, 

(వశ్న :-- బేసిక్‌ విద్యాలయమున చేరు పిల్లల కనీసపు 
వయస్సు ఏడు యేండ్ల ని నిర్ణ యించినారు, ఈ లెక్క. తేదీలను 
బట్టియా లేక విద్యార్ధి మానసి కాభీవృద్ధిని బట్టి మా ? 

జవాబు: -- వీడు సంవత్సరములు సగటున కనీనపువయస్సు, 

17 


180 నూతన విద్యావిధానము 
కాని హాచ్చుతగ్గు లుండవచ్చును, శారీరక వయస్సు, మాన 
సిక వయస్సుకూడ లెక్క_కు వచ్చును. వడేండ్లపుడే ఒకనికి 
కరీరపుషితో (శమవడగల శక్తి యుండును, ఎనిమిచేండ్ల 
వానికి గూడ ఒకప్పుడు ఆశ క్తి లేకపోవచ్చును. కనుక దీనిని 
గూర్చి కఠిన నియమము లుండరాదు, అన్ని అంశములును 
లెక్కకు వచ్చును, 

మరియు గాంధిజీ ఇట్లనెను : మో (వశ్నలనుబట్టి మోాకు 
చాల సంశయము లున్నట్లు తోచుచున్నది, పని (పారంభించు 
పద్ధతి ఇదికాదు, దృఢవిశ్వానముతో మోరు వనికి పూనుకో 
వలెను, లక్షలాది బిడ్డలకు జీవితశితుణ సీయగలిగినది బేసిక్‌ 
విద్యావిథాన మొక”కేయని నాకున్న విశ్వాసము మీోాకును 
ఉన్నచో, మో కార్యము బాగుగ కొనసాగును, మీకు 
విశ్వాసము లేదన్నచో, మోకు శిక్షణ నిచ్చువారిలో లోప 
మున్నదన్న మాట. వారు మీాశేమిచ్చినను, యాయ 
లేకున్నను, ఈ దృఢవిశ్వాస మొకటి మాత్రము వారు 
మోలో కలిగింవగలిగిన చాలును, 

వండితం మన్యుల చిక్కు (వశ్నలు 

(పక్నః బేసిక్‌ ఏిజ్యాపద్గతి (గ్రామస్థులకు మ్మాతమే 
అయితే వట్టణవాసుల గతియేమి ? వారు పాతమార్లములో 
వడి యుండవలసిన బేనా ? 


గాంధిజీ జవాబు; ఈ (వశ్న మంచిది, యుక్తమైనది. 


చేనిక్‌ విద్యాప్రణాళికవ ఆగ్నపరీక్ష_1 181 


అయితే దీనికిదివరలో *పారిజకొ వ తిక లో జవాబు చెప్పియే 
యున్నాను, ఈ నాటికీముద్ద మింగుడువడిన చాలును. వడు 
లకు ల|గామాల నిద్యాన స్యను మనము వరివ్య-రించుకొన 
గలుగుట ఇప్పటికి చాలును, విద్యా వేత్తలు పట్టణాల షష 
యముకూడ యోచించుచునే యున్నారు, (గామనమస్యతో 
నగరనవ మన్యను ముడి పెట్టుకొన్న చో మనశకులు వ్యర్ల మగును, 

(వశ్న' ఒక |గామములో మూడు రకముల “వరిపరి శ్ర 
మల పాఠశాలలు మూడున్న వనుకొందము, అందొక దాని 
కంటు మరొకదానిలో ళిత ణావ కాశములు బాగున్న చో పిల్ల 
వాడు అందు ఏ వాఠశొలకు పోవలెను! 

జవాబు: అట్లు ఒక చోట సెక్కు. పాఠశాలలుండు సల 
సంభనింపరాదు. మన (గామములు చాలభాగము ఒక్క. 
పాఠ శాలకు మించి యుండదగినంత పెద్దవి కావు, కాసీ పెద్ద 
(గామమై తే రెండు పాఠ శాలలున్నను ఉండవచ్చును, ఇక్క- డై 
నను శెంటియందు ఒకే వర్మిశ్రమ యుండన లేను, కాని ఇందు 
కూడ కఠిననియమ ముండరాదు. అనుభవమునుబట్టి నిర్ణయ 
ములు జరుగవలెను, వివిధవరి శ్రమలు [వజోవ యుళములగు 
టకుగాను అందు వవేవి బిడ్డల మానసికశక్తులను వికసింప 
శేయగలుగునో వరిశీలింప బడవలేను, మో శెన్నుకొన్న వరి 
(శ్రమ పిల్లలలో ని శక్కులను పూర్ణముగను, నమానముగను 
"నంపొందింవగలిగి యుండవలెను, 


182 భూతేన విద్యావిధానము 


(ప్రశ్న: భవిష్యత్తులో పిల్లవాని వృత్తి మరియొకటి 
కానుండగా ఒకచేతివనికై. వాడు వడేండ్లు వృధాపుచ్చుట 
యెందుకు * ఒక బ్యాంక రు కొడుకు తరువాత తం(డివృత్తి 
నవలంభింవదలచియుండగా వ దేండ్లు నూలువడుకుట యెందుకు? 

జవాబు: = నూతన వి ద్యావిధాన మననేమా తెలియని 
(వళ్నయిది, “ఈ విధానములో. పిల్ల వాడు బడికి వెళ్తుట ఊరక 
వృ త్తి నేర్చుకొనుటకు మా(తమేకాదు, ఒక చేతివనిడ్వారా 
మనోపకానమును కలిగించు (సాధమిక విద్యను బడయుటరకేె_ 
అతడు బడికి వెళ్లును, మామూలు బడులలో ఏ దేండ్లు చడివిన 
వానికంకు ఏ జేండ్లు నూతనవిద్యనభ ఫ్రసీంచిన వాలుడు 
ఎక్కువ సమద్దుడగు బ్యాంకరు కాగలడని నావాదన, మనో 
వికానము నిచ్చు శిక్షణ మొదటివానికీ లేనందువలన, అతడు 
బ్యాంకింగు పాఠశాలలో కొంత బాధ వడవలసివచ్చును. 
దురభిమానములు, దుర్భ)మలు ఒక పట్టున చావవు, నూతన 
విద్యయనగా వదో కొంతచదువు, [వక్క- నే ఏదోకొంత చేతి 
వనికాదన్న [వధానవిషయమును మోకు తెలియ జెవ్చగలిగి 
నచో ఈ నాటి నా వని నఫలమైనట్లు ఎంచునొందును, చేతి 
వనులద్వారా నేర్చబడు పూర్షమైన (ప్రాధమిక విద్య ఇది, 

(వశ్నవలా[వతి పాఠ శాలలోను ఒకటికంెట ఎక్కువ 
వరి[శమలునేద్పట మంచిదికాదా ? ఏండ్లతరబడి ఒకేవని 
చేయవలసి వచ్చుటచే పిల్లలకు విసుగుపుట్టదా? 


బేసీక్‌ వి ౯ నప్రణాళికక అగ్ని పీక. __1] 188 


జవాబు: పిల్లలొక నెల వడికిన తరువాత, ఉపాధ్యా 
యుని [శద్ద మందగించినచో, నే నతేనిని పాఠ శొలనుండి వంపి 
చేయుదును. ఒకే నంగీతపు వనిముట్టునుండి కొత్తకొత్త 
స్వరములు, రాగములు ఎట్లు బయలు జేరునో, అట్టే ఇక్కడ 
(వతిపాళఠమునందును నూతనత్వముండవ లెను. ఒక వరిిశమ 
నుండి మరియొక దానికి మాదచుండుటవబన పిల్లవాడు స్థ 
త్యము లేక, కొమ్మనుండి కొమ్మకు దుముకు కోతినె తయా 
రగును, శా, న్రదృష్టితో నేర్పుకొనబడు నూలు వా శమలో 
వడుకుటయీ గాక అనేక ఇతర విషయముల జానము ఇమిడి 
యుండగలదని మనచర్చలో నే నింతకుపూర్వమే చెప్పి 
యుంటిని. స్వంత తకిలీని, ఆసునుకూడ _ పిల్ల వాడు త్వరలో 
తయారుచేసికోగలుగును. కనుక నేను వటి చెప్పినట్లు 
అధ్యాపకుడు శా స్త్రదృప్టితో వరి. శమను చేవట్టిన చో, విద్యా 
ద్ధులతో నతడు బనసుుముఖముల మాటలాడును, అవన్నియు 
పిల్ల వాసి శ క్రులస్నిటి వికానమునకు పోషకములగును. 
వారిజన్‌. : 4.889, 


ప్‌ 
“పాశ్చాత్యుల నుండి తెచ్చుకొన్న 
దిగుమతి వస్తువు కాదు” 
[1987 అక్టోబరులో వార్థాలో జరిగిన బేనిక్‌ విద్యా సభచే నియ 


194 నూతన విద్యావిధానము 


మింపబడీన కమిటీవారి “బేనీక్‌ జాతీయవిద్యి అను ని వేదికయొక్క_ రెండవ 
కూర్చునకు మహాత్ముడు (వాసీన తోలిపలుకు..__స౦.)] 


ఈ నివేదికయొక్క. మొదటి వేయి వతులును ఖ_ర్పెనవ్‌, 
దీనినిబట్టి డాక్టరు జఖిర్‌ హుస్సే౯ కమిటీవారి “బేసిక్‌ 
జాతీయవిద్య ఇండియా లోవలను బయటను కొందరి దృష్టిని 
ఆకర్షి ంచినట్లున్నది, దీనిపేరు గామ వర్మిశమలదా్యరా 
నేర్పబడు (గామోణ జాతీయవిద్య' అనియుండిన ఎక్కువ 
బాగుండెడిది, “గామోణ అను పదము ఉన్నతవిద్య, "లేక 
ఆంగ్లవిద్యకు ఉద్యానము చెప్పుచున్నది, “జాతీయ అను 
మాటకీవ్వుడు నత్యము, అహింన గుర్తుగనున్నవి. “(గ్రామ 
వరి|శమల ద్వారా! అను మాటవలన ఉవయు కృములగు 
కొన్ని చేతివనులద్వారా (గామమునంచే (గాను బాల బాలి 
కల శక్కులన్ని టిని వికసింవచేయుదురనిన్నీ , దీనికి బయటివారి 
జోక్యము, నిర్బంధము ఉండదనిన్నీ అ యువ్ళునుః ఇళ్లు 
న-చో (గామ చాలిక లవిద్యలో నూతన శక మేర్చడినళ్తు, ఇది 
వమా[త్రము వళ్చిమ ఖండమునుండి దిగుమతిచేసికొన్న వస్తువు 
కాదు, పాఠకులు ఈ విషయమును గుర్తించినచో, ఉత్తమ 
విద్యా'వే తెలు బవ శద్ధతో తయారుచేసిన ఈ (సణాళిక 
వారికింకను నిస్పష్టము కాగలదు, 

'నీగాన్‌ : 28-5-88, 


94 
మధ్య పరగణాల స్ధానిక సంస్థలు దారి చూపవు 
చున్నని 
మె రాష్ట్రములోని స్రానిక సంస్థల మహోనభకు గాంధిజీ 
ఆవ్వానింవబ డెను, ఒక నందేశ మోాయుడని ఆయనను వారు 
కోరిరి, ఒక సభ్యు డడిగిన ఈ [కింది వశ్నకు జవాబుగా గాంధిజీ 
ఒక సందేశ మిచ్చెను సో బేసిక్‌ విద్యా,వణాళిక చేథము 
యొక్క- ఆర్థిక, రాజకీయాభ్యుదయమున  శెట్లు తోడ్చడ 
గలదు ?'' 
గాంధిజీ ఇట్లు చెచ్చెను : “మిోారీవశ్న నడుగుట నాకు 
నంతోవము, చేశముయొక్క-_ ఆర్డి కాభ్యుదయమును గూర్చిన 
ఆలోచన అణున్నూతమును లేకయే (వస్తుతమున్న _పాధమిక 
విద్య యేర్పాటు చేయబడెను. దీనికగుచున్న ఖర్చుకు (ప్రభో 
త్వమున శెట్టి (వతిఫలమును వచ్చుటలేదు. ఉన్నత విద్యా 
ఫలితముగ శు శ్తాజీ వంటి కొలదిమంది రాజ్యనిరాగహాకులు 
మనకు లభించినారనుట (పాధమిక విద్య కగుచున్న దురర్య 
యమును నమర్షించదు. ఇంగ్షీషు చేర్చిన, లేక ఇంగ్లీ షు డ్మిగీలు 
పొందిన వారివలన తప్ప ేశవ్యవహారములు జరుగ నేర వను 
మూఢ నమ్మిక యొకటి (వబలినది, ఇప్పటి (పాధమిక విద్యకు 
పెట్టు డబ్బంతయు పూర్తిగ వృధాయని ర్రెందుండి ఉన్నత 
విద్యకు వెళ్లువారి నంఖ్య అత్యల్పమని, ఇందు గరవబడు అ.క్‌ర 


186 నూతన విద్యావిధానము 


తనము శాశతముగ నిలిచియుండదని, ఉన్నంతలో ఈ 
స్వల్పనిద్య యైనను బాల కొద్దిమందికి మూతమే లభించు 
చున్న దని విద్యా శాఖ డై రెక్టన్లే అంగీకరించినారు, మధ్య 
వరగణాల (గామాలలోని (పాధమిక పాఠశాలలు అతి 
తక్కువ. వీనివలన ఎట్టి (వతిఫలమును లేదు, 
“విద్యయంతయు చేతివర్మిశమల ద్యారా నేర్పబడవ లెను 
కనుక, నూతన విద్యా. వణాళిక నికర మైన ఆర్దిక నావ్హవము పై. 
ఆధార వడియుండును, విద్య యొకటిగాను, చేతివని మరియొకటి 
గాను విడిగా చేర్పబడరాదు, చేతివరి శమ దాషరానే ఏద్య 
యంతయు రావలెను, ఉదాహరణ : నేతపనిద్వారా విద్య 
'నేద్చుచున్న విద్యార్థి మామూలు సనేతవానికంటు ఎక్కువ 
గణ్యతే ఫొందును, నేతవనివాడు చేశమునకు అర్థికముగ నష్ట 
మని యొవరును అనలేరు, ఇతడు వివిధములగు పనిముట్ల వరిచ 
యము కలిగి, కళయండారి జేరి, మామూలు వనివానికంకు 
(వపీణుడగును (శీమతి ఆశా చేవి చూపిన లెక్క_లను బట్టి 
కడచిన కొలది మానముల ల క ఫలితములు మనకు తెలియ 
గలవు, ఇవి మే మనుకున్న దానికంకె ఎక్కువ ఆశాజనకము 
లుగ నున్నవి. స్యయంవోహక విద్య యనగా సా యుదైేశ 
మిదియే, న్యయంపోమక మనగా వరికరములమై పెట్టుబడి 
యంతయు దీనివల్ల రాబట్టవ లెనని కాదు. పిల్లలు తయారు 
చేయు వస్తువుల విఖువ అభ్య్యావకుని జీతమునకు సరిపోగలదోని 


మధ్యపరగ కాల వసం లా చారి చూప్రుచున్న వీ 187 
థి 


మాతమే, బేసిక్‌ విద్యానిధానములోని ఆర్చి నే దృష్టి ఇట్లు 
స్యయంవ్య_కృము "కాగలదు. 


6కబ్లక్ర జాతీయాభ్యుదయము మాట ఒకటున్నది. (గామ 
వరి[శమలనుగూర్చి కుమారప్ప కమిటీ నివేదికను మిరు 
చూచినారో లేవో! పాత 'లెక్క-లనుబట్టి ఇండియాలో మని 
పీకి సగటు సంవత్సర ఆదాయము రు 70. కాని మధ్య పరగ 
కలలోని సగటు సంవత్పరాదాయము ఈ 192 ముదలురు 14కు 
మించదని ఆయన బుజువుచేసినారు. నూలు వడకుట మొదలగు 
(గామ పర్మిశ్రమలు (గామ జీవితావసరములను తీర్చగలవని 
చెప్పి అవి బేసిక్‌ విద్యలో చేర్చబడినవి, కనుక పర్మిశమద్వ్యారా 
విద్య నభ్యసించిన బాలురు తమ జ్ఞానమును తమ గృహముల 
లోనికి తీసికొనిపోవలెను. (గామ పర్మిశ మాఖభివృద్ధితొ [గామ 
స్థుల ఆదాయము రెట్టింపు అగునని మోకు తెలియగలదు, 
మిరు (పజాసేవకులై నూతనవిద్యయం దభిమానముతో చురు 
కుగ పనిచేసినచో మో జిల్లాబోర్జులలోని తగవులు చాలవరకు 
అంతరించును, నే నిక్క-డికి వచ్చుచుండగా నాకొక లేఖ 
ఈయబడినది, బడిపిల్లలు రోజుకు నాలుగు గంటలు వడికి ఒక 
నెలలో రు 75 నంపాదించినట్లు అందున్నది, ఇట్లు ఇండియా 
లోని కోట్లకొలది (పాధమిక పద్యాలు లెంత సంపాదించ 
వచ్చునో "లెక్క-వేయుడు. 

18 


188 నూతన వీద్యావీధానము 

“6 దవ గాక్ర బిడ్డలలో కల్పనాశ క్తి ఆత్మవిశ్వ్యానము చిర 
గును, నంఘమునంచు అనమానత్వమును పోగొట్టి “జఉళసాభా 
గ్యమును పెంచుటలో తామును తోడ్పడవలెననెడు (పేరణ 
వారికెంతగ కలుగునో ఊహింపుడు, ఇదంతయు నపాజముగ 
రాజకీయ చె తన్యమునకు దారితీయును. స్థానికవ్యవహోర 
క్రానమ్ము అందలి దురాగ్యపారములను నిద్మాలించు ఉపాయ 
ములు నిధ్యాధులకు తెలిసియుండవ లెను, ఇట్టి రాజ్యాంగ వరి 
ము (పతి బడిబాలునికి అవసరము, ఇది వాని యున్న తికి 
తో డ్పడును, 


'“ఈ విద్య చేశములోని ఆర్థిక, రాజకీయాభ్యుదయమును 
తప్పక చేకూర్చగలదని మికు నేను పూర్తిగ బుజువు చేసితి 
నసి భావించుచున్నాను, 


“మో రిచటికి వచ్చియున్నారు కనుక, ఈ విధానమును 
మిరు చక్క-గ పరిశీలింతురని, మికిందు విశ్వాన మేర్చడి 
నదో లేదో శీ శున్తా, ఆర్యనాయకం గార్హతో మారు చెప్పి 
వెళ్ళవలెనని నౌ స్ట. వీ, మోరు న్యాయముగ (వయల్నించి 
నవో పాఠశాలలను పునరుజ్జీవింప చేయగలిగితిమని, మో 
విద్యాద్ధలలో నూతన చైతన్యము కలిగినదని మూడు నెల 
లలో మిరు నివేదిక [వాసి వంవగలరు, విత్తనము వృత 


నుగుటకు ఛాలకాలము వట్టవచ్చును, కాని మిరు నాకెడు 


మధ్యపరగణాల స్థానికసంస్థలు దారి చూపుచున్నవి 189 


ఈ విద్యా వీజముయొక్క_ ఫలితము కొన్ని నెలలలోవలనే 
కొంతవరకు కనబడును, ఇండియా (వజల యెదుట నే నుంచీనవి, 
అతి నరళ మైన (వణాళికలు, కాని విప్ప వాత కములగు మార్పు 
లను తేగలిగిన విషయములివి, ఖాది, మద్యనిషేధము, చేతి 
వరి శ్రమల పునరుద్ధరణ, వనిద్య్వారా గరవబడు విద్య--ఇ'త్యా 
దులు, కాని (వస్తుత విధానపు మైకమును వదలించుకొన్న 
గాని ఈ సరళ విషయములు మోకు గోచరింవవు, 


“మోగరేమి చేసినను ఆత శవంచకులు నూ. తము కావద్దు, 
మమ్ము వంచింవవద్దు. ఈ విధానమునందు మికు ఉత్సాహము 
లేనిచో దయచేసి అట్లని స్పష్టముగ చెప్పి వేయుడు, 


““వెట్టుబడినిగూర్చి ఒక మాట, ఇందు పెట్టుబడి 
ధనము భవన నిర్మాణమునకు "పెట్టు ధనమువలె అంతయు 
నష్టము కాదు. వనిముట్లకు, ముడి సరుకుకు పెట్టిన డబ్బు 
వీం డ్లతరబడి ఉత్పత్తి నిచ్చుచునే యుండును, రాట్నములు, 
మగ్గములు, వకుడు కమానులు వరుసగ అనేక జట్టుల విద్యా 
రుల శితుణకు పనికివచ్చును. యంత పరిశ్రమలలో కెద 

6 
"పెట్టుబడి, ఎక్కువగా వరికరముల అరుగుదల, కొట్టివేత 
ఉండును. ఈ విధానములో అట్టి చేమియు ఉండదు. చక్కగా 
నడువబడు (గామోణ ఆరి క వ్యవస్థలో అటి నవము వచు 
థి థి బబ ష్‌ 

టకు అవకాశము లేదు. 


40 నూతన విడ్యావిధా నము 


“చీవరిమాట, రాగల రాజకీయపు మాద్చులనుగూర్చి 
మారు కలత చెందవద్దు. మంతులు వచ్చుచుందురు, పోను 
చుందురు. నోటీసుఇచ్చిన వెంటనే గె దిగుటకు ఒవ్చుకొనియే 
వారు వదవులను స్వీకరించినారు. అవసరమైనచో (వభుత్వ 
కార్యాలయమునుండి “వేరుగ జైలుశే వోవలసియుండునసని 
వారెరుగుదురు. నంతోషముతో వారట్టివని చేయనూగలరు, 
కాని మా కార్యక మము మం(తివర్ల్షముల పై ఆధారవడి 
యుండనక్క-రలేదు, మోరు నియమించుకొన్న వనికి గట్టి 
పునాదియున్న చో, మంతివర్షము లెన్నిమారినను, అది నిలి 
చియేయుండును. పనిలో మీకు ఏిశ్యానమున్న చాలును, 
తానెన్ను కొన్న సత్యాహీంసల భర మునకు కాం|గసెంతే 
కాలము కట్టుబడియుండునో అంతవర శే అదియు, దాని కార్య 
(క్రమమును నిలువగలవు, నేను కాంగగెసును తీ వముగ విమ 
ర్భించితిని; నిరానీీణ్యముగ డానిలోపముల నెత్తి చూవితిని, 
కాని దాని పరపతి ఇప్పటికిని కొంత నిలిచియున్న ది, 


“మా విశ్వాసము పైనను, మనో నిశ్చయముపై నను 
సమ _న్తమును ఆధార పడియున్న ది. మొలలో గ టి సంకల్ప 
మున్నచో మార్లము కనబడితీరును, ఇబ్బందులన్నియు తోలగి 
పోవును. మో విశ్వానముమా త్రము నజీవమైనది కావలెను, 
ఛారిలో భ గవద్వి శ్వాసమున్నదని -పేలాదిమానవు లనుచుం 


తక్షిలీ ఇ, ఆటవసువులు 141 


దురు, కాని ఇంచుక అలజడికి బెదరి పారివోవువారి విశ్వాసము 
సజీవము కాదు, అది మృత పాయము, సజీవమగు విశ్వాస 
మైనచో, శన లు జనమున్న సాధనోపాయము 
లను అది అన్వేపి.0చును, మోలో (వతియుక్క_ఠును మొ విశ్వా 
సమును (వకటించినందులకు చేను నంతసించినాను, ఇది నిజ 
మెతే మో రాష్ట్రము మిగతవారికి దృష్టాతముగ నుండ 
గలదు,” 


జారిజన్‌ : 28.10.?39. 


ఫీలి 


తకిలీ * ఆటవస్తువులు 


వార్లాజిల్ల? ఖాదియా[త % మార్చి 15వ లేదీ సాయం 
కాలము 5 గం॥కు ముగినిను. (వశ్నలున్న చో, అన తరు 
వాత అడుగవచ్చునని గాంధిజీ అనుటచే చాలమంది ఆ రాతి 
కక్క-డనే నిలిచిపోయిరి. ఈ [కింది దొక (సశ్న, దానికి 
(వత్యు తరము, 
ME వారాజిల్లా ఖాదీ అభిమానులు 'ఖాడీయా(క్ర” పేరిట ఆ యేటి 
వార్షి కసభను సేవాాగాన్‌లో జరిపిరి, (శ్రీ వినోబాయుక్క ఆధ్వర్యము, 
(పో త్సాహముతో ఈ సమావేశములు జరుపబడినవి.-సం, 


142 నూతన విద్యావిధానము 


వశ 1 బేసిక్‌ విదంలో తకిలీని (వవేశవెటుట అది 
అ: ఫీ C టె 
స్వయంపోవకమగునను ఆర్టికదృష్టీతోనా, లేక దానికున్న 
థి లు 
విద్యా ప్రాముఖ్యము వలననా ' 


జవాబు:..ఏ విషయమునై నను బేసిక్‌ నిద్భలో (వవేశ 
చెట్టు దృష్టి ఎప్పుడును ఒకు, అది విద్యాదృష్టి. చేతివరి శమ 
ద్యారా పిల్ల వానియొక్క- శారీరక, మానసిక, నె లిక అభీ 
వృద్ధిని చేకూర్చుటయే దాని ఆశయము. విద్యాభివృద్ధి 
దృష్టతో వ్‌ (వణాళిక దశతతతో నిర్వహీంవబడ గలదో అది 
ఆర్డీ కముగ గూడ తప్పక విజయవంతమగును. ఉదాహారణ: 
మట్టితో ఆటవస్తువులనుచేయుట మన బిడ్డలకు చేర్చవచ్చును. 
కాని కొంతకాలమున కవి విరిగిపోవును. ఈ వనికూడ బీడ్డల 
మానసిక శ క్రిని వృద్ధివర చును. కాని ఇందొక చాల ముఖ్య 
మగు నైతిక సూత్రము లోపించినది. మానవుని వర్మిశమ, 
సామ్యగి వృథా కాకూడదు, 1 వతి త.ణమును [వయోజన 
కరముగ వినియోగపడవ లెనను సూత్రమును దృష్టాంతపూర్వ 
కముగ ఒత్తి చెవుటయే ఉత్తమ పౌరళిక్షుణ. అప్పుడది 
అ,వయత్న ముగ న్గయంపోవక ము కాగలదు, 


వారిజన్‌ : 6.4.40, 


86 
పుస్తక పఠనము ౫ చేతి పర్మిశమ 
శీ నరహరి వరీమ్న్‌ ఇట్లు (వాయుచున్నారు i 


“మన ఖాదీ పాఠ శాలలలోను, ఇతరచోట్రను పుస్తక పఠనమున 
కీయబడుచున్న అత్యధిక (ప్రాధాన్యత చాల పొరపాటని నా యుడేశము, 
కొన్ని గంటలు పరిశమకవను, మరికొన్ని గంటలు చదువునకును ఈయబడు 
చున్నవి. కాని పు సక పఠనమునుండియే జనము లభించునని వారి నమ్మ 
కము. పు స్రకములనుండి కంటు పరిశమనుండియే విద్యార్తులకు ఎక్కువ 
మౌాననీకాభివృది కలుగునని నా యభ్సి పాయము, ఈ విషయ మె మో యభి 
(పొయము నిచ్చినచో చాల కృతజాడనులి 


వై విలేఖరి వాదము న్యాయమైనది. పుస్తక శిక్షణ అన్ని 
"వేళల మనోవికానము కలిగించుననుటకు వీలులేదు, ముఖ్య 
ముగ కంఠస్థము చేయించుటయే డాని వని, బొమ్మలు 
మనసులో ముదితము లై నశ్తే అక్షరములును ము[దితము 
లగును. కాని పుస్తకవిద్య కూడ శేవలము అమీరములనుకూడ 
బలుకుటతోో పూర్తికాదు, చేతినరి శమల విషయము కూడ 
ఇంతే, చేతివరిశ్రమ యనగా వట్టి బండవని కాదు, దాని 
శా స్ర్రజ్ఞానమంతేయు అలవడవ లెను, అందు వలన మైస్కూళ్ళ 
లోను, కాలేజీలలోను కలుగు మనోవికానముకంశు ఇక్కడ 
అది అధికముగను, తొందరగను కలుగును, కనుక, చేతి 


144 నూతీన విద్యావిధానము 


వనులను నిరసించి వానికి తక్కు_వ స్థానమిచ్చుట కడుశోచసీ' 
యము, అందువలన వడ వరి శమకుండపలసిన విలు 
వను తగ్గంచుకొన్నవా రగుదురు, పు స్తక వఠనము కండ్లను 
పొడుచేయును, ఆలోచనాశ క్తి కల్పనాశ క్రి నన్నగిలును, 
చేతివనులు చేయుచు వాని శా స్ర్రజ్ఞానమును బడయుటలో 
అట్టి (పమాదము లేదు. ఇక్కడను కొంత పుస్త కవిద్య అవస 
రమేకాని అది పరి|శమకు సంబంధించి యుండును, కనుక 
మనస్సునకు గూడ వర్మిశేమ యుండును, నా యు క్లేశ్యములో 

సక్‌ శిక్‌ణ యనగా ఇచే, ఇందు సత్యమున్న ది కనుక, 
కాలక్రమమున ఇది ఫల్మవదము కావలసిన బే. ఈలోగా 
పు స్తకపు చదువును; చేతి వరి శమను విడదీయళందురు గాక! 
చేతిపరి శమపీద్యలో విడరాని భాగముగ నెంచబడి,. మిగత 
విషయములతో నమాన (ప్రాముఖ్యము కలిగియుండవలెను, 
కనీనము జాతీయ పాఠశాలలలో నై నను ఈ నత్యము గుర్తింప 
బడవ లెను, 

వారిజస్‌ : 5-ఉం42, 


ఫ్‌ 
చేతిపని, మానసికాభివృద్ధి 


“దక్క_డ చేతిపరి శమకు అత్యధిక _పాముఖ్య మిాయబడు 
చున్నదని మిలో నొకరి ఫిర్యాదు. చేతి వరి శమయొక్క- 


చేతిపని, మానని కాఖివృ 145 


శ 


ధి 
విద్యా (పాముఖ్యమునందు నాకు పూక విశ్వాన మున్నది, 
న (వస్తుత విద్యావిధానము (బిటిషా రాజ్యాధి కారమును 
బరవలచి దానిని చిరస్థాయిగ చేయుట శే ఉజ్రేశింవబడినది, 
డాని సీను పెరిగినవారు నపహాజముగ ఆ రుచులనే చెంచు 
కొనుటచే చేతివరి శమ యనిన వారికి సంకటము, ప్రభుత్ణ 
విద్యా సంస్థలలో ఒక్క-_రుకూడ రోడ్డు, మరుగుదొడ్డు శుభ 
వరచు వనిని విద్యాద్ధలకు నేన్నవలె ననుకొనరు. ఇక నిక్క 
డో పారిశుధ్యము, ఆరోగ్యము నీక ణయొక్క_ ఆది, అంతము 
కూడ, వీధులు తుడిచి శు*వరచుట మిరు కస్టించి నేర్వ్య 
వలసిన లలివకళ. ఏ విద్య కై నను, వట్టుదలతో (వళ్నించుట, 
తీ వ్రజిజ్ఞాన ముఖ్య మైనవి, కాని (పశ్నించు వానికి ఉపాధ్యా 
యుని యెడల భక్తి గౌరవము, వినయము ఉండవ లెను. 
(వశ్నలడుగుట చెంకెతేనముగా వరిణమించ రాదు, చెంకెతనము 
క సంపాదనకు శత్రువు, 'నేర్చుకోవ లెనను నంకల్పమును, 
వినమతయు లేనిచో జ్ఞానసంపాదనయే లేదు, 


క స్టూం,క్ష బుద్ధితో చేయబడు ఉవయు క్తమగు చేతిపర్మిశమ 
వునోవికొనమును కలిగించు ఉత్తమ సాధనము, ఇతర విధ 
ములకూడ చురుకై న మేధస్సును చెంపొందింవవచ్చును, కాని 
అట్టి మెదడు నర్వశ కులను నమానముగ వృద్ధిపరుపజాలదు, 
అం గ సౌవ్టవములేని వికృతరూవముగ అది వరిణమించును, 

19 


146 నూతన వీద్యావీఢానము 


అది మనుష్యుని సచునిగను, తుంటరిగను చేయను, నమ 
తూకముగల బుద్ధివికానమునకు 'శారీరక, మానసిక, అత్మ 
శక్కులమూటి సమన్వయము అవసరము. ఇందుచేతనే ఈ 
శిక్ష ణక చేతిపర్మిశమ శేం్యద్రముగ చేయబడినది,  నంఘమున 
కువయోగవడు వర్మిశమద్యా రా వికసించిన మేధస్సు సేవకు 
సాధనమగును, అది సాభారణముగ వెడడారి కీడ్యబడుట 
కష్టము, రెండవది తవ్వడుడారిని వజెనా, మొదటిది దానిని 
మందలించి బుజుమార్లమున బెట్టును. ఈముఖ్య విషయమును 
మారు గు ర్తించినచో మిమ్ముల పీ ధీక్షణకు బంపిన రాష్ట్ర) 
(వభుత్వములు మోక చేసినవ్యయము సద్వినియోగ మైనళ్షు.” 


' వారిజన్‌ : 5.946. 


Rte) 
చేసిక్‌ శిక్షణ పొందిన వాసి లక్షణములు 


తొమ్మండుగురు. ఏడవ తరగతి చాలురను శ్రీ అర్య 
నాయకం గాంధిజీ వద్దకు తీసికొని వచ్చెను. సేవాగామ్‌ 
"బేసిక్‌ స్కూలులో ఏడేండ్ల ధిక్షణ వారు పూ ర్తిచేసిరి, వారు 
సేవాాగామ్‌ నుండియు, వరినర (గామాలనుండియు వచ్చిన 
' బాలురు. ఎన్నడును పాఠశాల నెరుగని వ్యవసాయకులతో 


వేన్‌ కక్షణ పొందిన వాని అతణయలు 147 


పోల్సినచో, ఈ మొదటి జట్టు జసిక్‌ విద్యాద్దలస్థితి ఇవాల 
(పోత్చావాకరముగ నుండెను, వారు వరిశు భముగను, సుశిశ్నీ 
తులుగను, మర్యాదస్థులుగాను ఉండిరి. గాంజ్ఞాజీ కొంతసేపు 
వరిహానమాడి వారిని నవ్వం చెను, అందొకడు ధైర్యముతో" 
గాంధిజీని ఇట్లడి గను : “వడేండ్ర విక్‌ చితుణ పూర్తిచేసిన 
వదునాలుగేండ్ర చాలురు ఎట్టుండవలెనని మీ యభిపా 
యము 1*' ఈ యవకాశమును తీసికొని గాంధిజీ ఇట్లనెను : 
“స్రీకిక్రోవలసినంతే శోద్ద, బాధ్యత పాఠ శాలలో తీసికోబడిన-చో 
14 ఏండ్ల బాలురు ఆరోగ్యవంతులు, నత్యవంతులు, వరిశు 
ర్త అయియుందురు, ([గామోణ మానసిక లత్వము వారిలో 
నిండియుండును, వారి మెదడు, చేతులు నమానమగు వికా 
నము పొందియుండవలెను, కవటవృ_త్తి వారియం చేమూాత) 
మును కనబడదు, వారి ఖుర్‌ కుశా గబుద్ది. భననంపాదనకయి 
వారు |పాకులాడరు, హేతికందిన ఏ ధర కార్యమునై నను 
చేయుటకు నంసిద్దు లగుదురు చారు వట్టణవాసులగుట కిష్ట 
వడరు, నహాకార, సేవా ధర్మములను పాఠశాలలో నేర్చి, 
తమ వరినరములను ఆ తత్వముతో నింపుదురు, వా కెన్నడును 
ఇతరులవై ఆధారవడి యాచకులు” (బతుకరు, 


వారిజన్‌ : 6.946. 


899 
మంతుల సమావేశములో (వశ్నలు* 


(పశ్న pane స్యయంపోవకత్యముమాట లేకుండ జేసిక్‌ 
విద్యను నడువవచ్చునా ¢ 


జవాబు;...-మోా రట్టు తప్పక (వయళతల్నించవచ్చును, కాని, 
అంతేకంచు మిరు బేసిక్‌ విద్యను పూర్తిగ మరచిపోవుటయే 
మంచిదని నా సలహో, న్వ్యయంపోవకత్వము మొదటి మరతు 
కాదు, కాని నా దృష్టిలో అదొక గట్టి పరీఠు. ఈ విద్య 
ముదజటినుండియు స్వ్యయంపోహక ము కానలెనని కాదు, 
మొత్తము ఏడేండ్లలో జమ, ఖద్బ సరిపోవలెను, అట్లుకానిచో 
విద్యార్దులు ఏజేండ్ల చివరకూడ జీవితమునకు వనికిరారని, 
వారు నేర్చినది "బేసిక్‌ విద్య కాదని తేలును, సయంపోవక ము 
కానిచో సూత నవిద్యి (పాణములేని బోందివంతి దగును, 


(వశ్న:---చేతిపరి శమ ద్వారా విద్య గరవబడవ లెనను 
సూతమును మన మంగీకరించితిమి. కాని ముసల్మాను లెందు 
చేతనో రాట్నమునకు వ్యతిరేకులు (వత్తిపండు (దేశ ములో 


న 1946 జూల 29, 80 కేదీలలో పూనా కాన్సిల్‌ భవనమున 
శ్రీ చి. జి, ఫేర్‌ అధ్యక్షతను మంత్రుల సమావేశము జరిగెను, ఒక గంట 
ఛీపు సెగా గాంధిజీ సమా వేశమున పాల్గూ నెను, 


మంత్రుల సమౌ వేశములో (పక్నలు 149 


నూలు పరిశ్రమకు మోరిచ్చు (పాధాన్యత సరియేకావచ్చును. 
కాని వత్సివండని చోట్లకు అది సరివడదని మో రంగీకరించ రా! 
ఆ వోట్ల సేద్యమువంటి మరియొక నర్మిశమ చేయించ రాదా? 


జవాబు ఇది చాలపురాతన [వశ్న, ఏద్యకు సాధన 
ముగా నుండవలసిన వ వరి శమయెనను అందరికిని ఉవయోగ 
వడవలెను, ఇండియా న్వతం[తమై తన కాళ్ల సె 'తాను సిలువ 
వలెనన్న చో (వతి యింటను రాట్నధ్వని వినిపించవ లెనసని 
1908 లోన నేనుకీర్యానించుకొంటిని ఇంగ్లాండు తానుగ ఒక 
(వత్తి కాయను వండించకుండ ఇండియారకును యావత్ప)వంచ 
మునకును వస్త్రముల నెగుమతి చేయగల. గుచున్న చే! అవ 
సరమైనచో (నక్కా జిల్లానుండి యో, 'రాష్ట్రమునుండియో 
దూదిని తెచ్చుకోవలసినంత మా[తాన మన యిండ్లలో 
రాట్నవర్మిశమ నెందుకు (వవేశ పెట్టలేమా నాకు బోధవడుట 
లేదు. ఒకవ్వడు ఇండియాలో (పతివండించని (పాంత మే 
యుంజెడిదికాదు. “(వర్తి (పాంతముల”ని పేరు పెట్టి (వత్తి 
వంటను కొన్ని చోట్లలో నే శేందీకరించిన మై న తరు 
వాత అమలులోనికి వచ్చెను, దీనిని గృపహాపర్మిశమగ చేసి 
కొన్న [వజలను, బీదరై తులను ఇాధెంచి వై వద్దతి నవలం 
బించినవారు వృస్త్రపరి శ నును గు త్తకుగొన్న దురాశావరులే, 
ఇపుడుకూడ చెట్టు _ (వత్తి ఇండియాలో అన్ని చోట్లను 


€ 
ల 


150 నూతన విద్యావిధానము 


చెరిగి ఫలించును, మీ వాదములుచూడగా, మనము యత్న 
హీనులమని, ధ్రైర్యసాహసములు కల్పనాశ_క్తిలేని వారదుని 
ధృవపడుచున్న ది, అవనరమగు ముడిసరుకును నలాంతరము 
నుండి తెచ్చుకొనుట డాటరాని కష్టమైనచొ' మన వరి శమలే 
చచ్చిపోవును, 


మరియు దిగంబరి కాకుండ తన బట్టను న్వ్యయముగ 
తయారు చేసికోగల శ క్తి మనుష్యునకు కల్పించుటయే ఒక 
విద్య. ఇదికాక నూలు పర్మిశమలోని యానత్తు పనులను 
నూత శ్రబుద్ధితొ నెర వేర్చుకొనుటలో (వశ_న్తమయిన విద్యా 
విలువయున్నది. మనుష్యునికి సంపూర్ణ విద్యను అందించగల 
అవశాశము నూలుపరిశమ కున్నంతగ మరియు పరి|శముకును 
'లేదని చెప్పవచ్చును, మునల్‌ మానులు [భమలో వడియుండు 
టచే వారి సంచేహనివృ త్తి ఈనాడు మనముచేయ లేక 
పోవచ్చును. (భ్రమలో చిక్కుకొన్న వారికి, దానిలో నున్నంత 
వరకు, ఆ(భమయే వరమసత్యమయి తోచును, కాసి, అనం 
దిగమగు దృఢవిశ్వాసముతో మన విధానమునకు విజయము 
చేకూద్చుకొనగలిగినచో ముసల్మానుశే మనవద్దకు వచ్చి 
ర్రందలి రహస్యము చెప్పమని యడుగుదురు. నిడుపేదలగ 
ముసల్మాన్‌ (ప్రజలకు ముస్లి ంలీగుకంెటును, మే ముస్లి ంసంస్థ 
కంెబను చరఖా ఎక్కువ సహాయవడినదని వారు గుర్తించి 


నుం త్రుల సమౌ వేశములో (ప్రశ్నలు కేర్‌ 1 


నట్లు తోచదు. బంగాళమునందలి చేతవనివాం[డలో అధిక 
సంఖ్యాకులు ము స్రిములే, అతి నన్నమైన ఢక్కా 'మజ్లి నుల 
(వవంచఖ్యాతి మనము మరువలేము, అదంతయు ఆ నూలు 
వడికిన ముస్లిం (స్రీలు చేసిన ముస్తింల నేర్పరితన మే. 


మహారాష్ట్ర విషయముకూడ ఇంతే, ఈ (భవను తొల 
గించుకొనుటకు ఒకు మందు---నిష్టతో స్వధర మును చెర 
వేవ్చటయే, నత్య మొక'కే శాశ్వత వస్తువు, మిగిలినదంత యు 
కాౌలవాహినిలో కొట్టుకొనిపోవలసిన దే. అందరును నన్ను 
విడనాడినను, నే నొంటరినై పోయినను సత్యమునకు సాశ్నీగ 
నేను నిలువ వలసినవాడను , ఈ నాడు నామాట అర ణ్యరోద 
నము కావచ్చును. కాని, అందు సత్యమున్న చో, ఇతరధ్వనులు 
అణగవోయి నౌ ధ్వనియే వినబడగలదు, 
నవమ వృ త్రము 
“' సూత నవిద్యకు నస కలగ అధ్యాపకులను తయారు 
చేయుటకు కొంత కాలము పట్టును, ఈలోగా పాఠశాలలను 
నంస్క-_రించుటశేమి చేయవలెను *' అని శ్రీ) అవినాశ లింగం 
చెట్టియారు ఇం గ్రీషున గాంధిజీని అడిగెను. 


గాంధిజీ ఆయనను మందలించుచు, “హిందీలో మాట్లాడ 
లేనిచో తన ఇం్టో షును హిందీలో అనువదించగలిగిన మరొ 
కరి చెవిలో చెప్పియుండనలసినది'ని చెప్పి అండరీని నవ్విం నెను, 


152 నూతన విద్యావిధానము 


మరియు గాంధిజీ ఇట్లనెను : (1 వ్‌స్తుత నిద్యావిధానము 
మస చానినత్వమును య. కాస ఇండియాకు 
స్వాతం తము సీయజాలదని మీరు గు _ర్తించినచో మారు 
డానిని |పోత్సహించుటకు నికాకరించవలెను. దాని స్థానే 
"వేరొక మంచివద్ధతివచ్చినను, 'రాకున్నను చానినిమా[ తము 
మోరు పం స స. నూతన వద్యాసూ[త్రముసకు 
లోబడి మిరు చేయగలిగిన చేమో చేసి తృ _ప్రిచెందుడు, 
ఈ నూక నవిధ్యను అమలువరచు మంతులు తమ కక్క-ర 
లేదని (పజలన్న చో మంతులు రాజీనామా లిచ్చిపోవుటయే 
మంచిది, (వజలకు (పాణభితు, పెట్టు ఆహారమును "తామోయ 
లేకను, లేక | పజలకది రుచింవకను డానికిబదులు విపాన్న 
[(వయోగముచేయుటలో మ్మాతము మంతులు భాగస్యా 
ములు కారాదు” 


(ప్రశ్న: నూత నవిద్యకు కావలసినది ధనముకాదు, 
మనుష్యులని మో రందరు. కాని మనుష్యులను తయారు 
చేయుటకు సలసల వాటిక యి డబ్బు కావలెగ డా | ఈ వివము 
వృ తృమునుండి బయటవడుట యెట్లు 2 


జవాబు: --- దీనికి (వతి(క్రియ మూ చేతిలోనేయున్న ది. 
స్వయముగ మోళోచే వని [పారంభింపుడు. పరోవళకారము 
స్వగృవామునం డే (పారంఛము కావలెనను చక్క-ని అర్భా 


మంత్రుల సమా వేశములో (పక్నలు 158 


సామెతకలదు, మనమట్టుకు మనము [వభువులపలె వడకకుర్చీ 
లలో వరుండి, వనిపాటులకు “కింది జాతి మానవులను అప్ప 
గించినచో, మన మెక్క-డికిని చేడుకొనలేము, నా పదత్‌ ఇది 
"కాదు. ముందు నాతోను, నా వరినరములతోను (ప్రారంభించి 
నా మోతాదులో నా వని నేను చేసికొనుటయే బాల్యము 
నుండియు నా క భ్యాసము, ఈ విషయమున ఆంగ జాతి చరిత 
లోని ఒకవిషయమును గమనింతము. మొదట వారొక చిన్న 
జట్టుగ ఇండియాకువచ్చి (కముముగ ఒక పెద్ద స్మామాజ్య 
మును స్థాపించినారు. రాజకీయముగ కంక సాంస్కృృతికముగ 
ఆ సామాజ్య(వ భావము బలవ త్తరముగ వ్యాపించెను దానికి 
తార్క్మా-ణముగనే మనమోరోజున ఇంతగా ఇంగ్లీ షు వ్యామో 
సామున జిక్కి. మాతృభాషల కుద్వాసము చెప్పితిమి, బానిన 
తనసంకెళ్ళను వదల లేక గట్టిగ వట్టుకొన్నళ్లు, మనమును 
ఇంగ్లీ సను కౌగలించుకొని కూర్చున్నాము, ఆంగ్లేయుల 
విశ్వాసము, ఏక్మాగదృప్టి, దీకు, త్యాగము చూడుడు, 
పట్టుదల యున్న చోట మార్గము కనబడునని ఇందువలన 
విదితమగు చున్నది. ఏమి సంభవించినను కర్తవ్యమునః 
వదలమను నిశ్చయముతో మనము నడుముకట్టి నిలుతుమ 
గాక! దానితో కష్టము లన్నియు కరగిపోవును, 
20 


]స్‌4 నూతన విద్యావిధానము 
రు కు ష్‌ 
బ్రంహ కుండదగు వనము 


వళ ౩ వ్‌ య 
(వశ్న ఈ కార్యక్రమముల ఇంస్సీషునకు ఏ స్థాన 
ముండగలదు 1 జానిని నిర్బంథముగ చేర్పవలెనా, లేక యిష్ట 
మున్న వారు "రెండవ భావగ తీసికొనవలసీనదా + 


జవాబు ఒ--మాతృభామయందు వయ్‌ లోవములున్నను, 
తల్లియొక్క- వతస్థలము సకు వలె డానికి నే నంటుకొని యుండ 
వలసిన టే, పాలిచ్చి నిన్ను (బతికించ గలిగిన దదియే, ఇంగ్లీషు 
దాని ఉచితస్థానమునందది యున్నచో నేను పార్షింతును, 
దానిది కానిస్థానము నది ఆక్రమించిన చో నేను దాని వబల 
శతువును. ఇంగ్లీషం ఈనాడు [వపంచ భాషయెనది. అందుచే 
'హూస్కూ-లులో గాక, కాలేజీ నీద్యలో దానిని ఐచ్చికభావగా 
చేను చేయుదును. అదియు చాల కొద్దిమంది శే, లశ లాది 
పత్యా రలు దానితో వనియుండదు, ఈనాడు నిర్పంధోచిత 
(ప్రాథమిక విద్యను (వ వేశ పెట్టుట కవకాశములు లేని మనము, 
ఇంగ్లీషు బోధించుట కెట్లు యేర్పాటు చేయగలము * రప్యా 
తన విజ్ఞానాభివృద్ధి నంతను ఇంగ్లీషు లేకయే సాధింవగలిగినది, 
ఇంగ్లీషు లేనిచో మన (బతుకు సాగదనుకొనుట మన భావన 
దాస్యము వల్లనే, అట్టి చచ్చు సీద్ధాంతేమును న నెన్నడును 
ఆమెోాదింనను, 


వారిజన్‌ ఏ 25-5-46, 


4U 
మాతంఖాష ౫ ఇంగ్ర్‌షు 
ఒక విద్యా వే త్తి ఇట్లు [వాయ.-చచున్నారు : 


“మోరు జూ(గత పడనిచో ప పట్టణ కములలోేని "బేసిక్‌ విద్య పెడమార్లము 
పట్టును. ఉదావారణ : మాతృభాషను దింపివేసి ఇంగీషు దాని సానము 
నా(క్రమించును, రెంటి మధ్యను ఉఊ-చచ్చసీచద తారతమ్యము లేర్చడును.?? 


అసలు [గామములకొరకే నా |వణాళిక ఉ భ్రైశింపబడినది, 
దానిని విశదీకరించుచు, నట్టణముల విషయమున కొంత శద 
ముండునని నేనంటిని, విద్యాసాధనములగు వరి[శమలనుగూర్చి 
"నేనానూట చెప్పియుంటిని, (పాధమిక దశలో ఇ్రంగ్లీ మున 
కిమా(తమును తావుండరాదని నా |వతిపాదన. ఈ (పాధమిక 
శిక్షణ ఇంగ్లీవలేని మెటిక్యు లేషన్‌ మెట్టుతో నమానము 
కాద లెననికూడ నిర్రారణ చేయబడినది, బిడ్డలవై ఇంగ్లీషును 
రుద్దుటచే వారి నహాజాభివృద్ది ఆగిపోనును, కబ్బనాశ క్కి నళిం 
చును. స న క జావకశ కి కిని చెంచుటెకే భాపాసఠరనము. 
ముదటినుండియు ఇంగ్ల షును నేడ్పుట బిడ్డలను అనవనరముగ 
బాధించుటయే. తల్లి భామను అలవమ్యుము చేసిన నేగాని బిడ్డలు 
వర భాషను నేర్చుకొన లేరు, (గామష్టుల కెట్లో వట్టణవాసులకు 
గూడ అ విద్యాభివృద్ధి మాతృభాష యను రాతి పునాదిపై 


156 నూతన విద్యావిధానము 


నిలుచుట అత్యావశ్యకము, ఇంత తేట తెల్ల మగు విషయమును 
కష్టపడి బుజువు చేసికోవలసిన అవస్థ ఈ ఒక్క నిర్భాగ్యపు 
ఇండియా కే వట్టినది. 


జూరిజన్‌ : 9.9 ౧89, 


41 
నూతన పిద్యలో వైద్యమునకు స్థానము 

(శ్రీమతి ఆశాచేవి తన వనిలో నిమగ్న రాలై యుండుచు 
నా సమయమును అనననరముగ తీసికొనదు. అయినను చేను 
ఢిల్లీ కి బయలు చేరుచుండగా ఆమె నన్నొక వశ్న నడుగవచ్చి, 
అయిదు నిమివములపాటు నావద్ద నుండెను, “తాలిమోాసనంఘ 
ములోని అధ్యాపకులు వైద్యశిమేణ పొందవలసిన అవసర 
మున్న దా? మో యభీ( పాయ మేమి ? డాక్ట్య ర్త కిచ్చినట్లు 4 
లేక 5 ఏండ్ల రిక్షుణను నేను పొందవలసి యుందునా *+* అని 
అమె నన్నడిగెను. 


అంగ్ల విద్యలో ఎం, యే, డ్‌ తీసికొన్న ఆశాచదేవి వంటి 
వ_క్రి కూడ, ఎంత (వయత్నించినను, ఆ పాత విద్యా [వా 
వము నుండి పూర్తిగ తవ్వుకొనలేక పోయునని వెంటనే నాకు 


తో ఛెను, 


శూతన విద్యలో వెద్యమునకు సానము 157 
ee శ 


గర్వింపదగిన డీలు నాకో లేవ్ట. నేను నేర్చిన కొద్ది 
"హైస్కూలు విద్యకు సిలువ నిచ్చుట నే నెవ్వుడో మరచి 
పోతిని, (వకృతి చికిత్స యను శుద్ద జలధారను నేను బాగుగ 
(కోలితిని, కనుక నే నామెతో ఇట్లంటిని : “తాము ఆరోగ్య 
ముగ నుండుట, వరిసరములను వరిశుభముగ నుంచుకొనుట, 
ఇవి బిడ్డలు నేర్యవలసిన మొదటి పాఠమని మోరందురుక దా! 
కావలసిన అర్య మంతయు ఇంేయున్నదని చే నందును, 
కోట్లాది గ్రానున్లుల కొరకు మన విద్య యు'దేశింవబడినది, 
అది వారికి ఉవకరింపవలెను, వారి జీవితము (పకృతికి నన్ని 
హితమె యుండవలెను, కాసి వారికి [పకృతి నియమములు 
తెలియవు, తెలిసిన దాసినికూడ వా రాచరింవరు, జాలిగొల్సు 
(గామోణుల సత గతులను మార్చుట శే నూతన విద్యావశ్య 
కత కలిగినది , కనుక నూతన విద్యనుగూర్చి “తెలిసికొనుటకు 
మనకు పుస్తకము లంతగా సాయవడవు, మన మింతవరకు 
తెలిసికొన్నది (పకృతి గ ంభమునుండి., అక్టే (గామ వైద్యము 
కూడ [వకృతినుండియే రావలెను, ఆరోగ్య పారిశుధ్య ధర్మ 
సూ(త్రములును, పుష్టిక రమగు ఆహార నియమమును పాటిం 
చుచు [బతుకుటయే [వకృతి చికిత్సలోని సారము, (ప్రతివాడును 
తనకుతానే వై ద్యుడు కాగలడు. (బతుకుటకు మ్మాతము 
భుజించువాడు; వృధ్యి సతు ఆకాశము, సూర్యుడు, గాలి 
యను వంఛభూములతో మెలి చెరపువాడు; వీనిని నృష్టైంచిన 


158 నూతేన విద్యావిధానము 


ఈశ్వరుని శీషంచువాడు రోగము పాలు కాగూాడదు, రోగము 
వచ్చినచో శాంతచిత్తుజ డై వమును నమ్మి చావవలసినచో 
చచ్చును. తన పరినరములలో నేనై న ఓవధులున్న చో వాని 
నతేడు ఉనయోగించవచ్చును, కోట్లకొలది (వజలిళ్లు (బతికి 
ఇాంతముగ చనిపోవుచున్నారు. వారు డాక్టరు ముఖమే 
యెరుగరు, మనము నిజముగు (గామ తత్వమును హృద్దతేము 
చేసికొందుము గాక! (గామ బాలబాలికలు, చెద్దలు మన 
వద్దకు వచ్చుచుందురు. నత గశీలురయి (బతుకుట యెట్లో వారికి 
బోధింపుడు, నూరింట 99 పాళ్లు రోగులు తిండిలేకను, "కాని 
తిండ్లు తినుటవలనను, అవరిశు భ త వలనను వచ్చు రోగము 
లచే చనిపోవుచున్నారని వై ద్యులు స్పష్ట్రపరచినారు, 99 మందికి 
చక్క-ని (బతుకు తెరువును మనము చూపగలిగితిమా, మిగి 
లిన ఒకనిని మరచినను బాధలేదు, డాక్టరు సుశీలానయ్యరు 
వంటి వరోవశారి యవరైన ఆ ఒక్కనికి సేవచెయగలరు, 
అట్టే వారికీగాను మనము చింత నొందవలసిన వనిలేదు, మన 
శీనాడు వుంచి సీర మంచి నేలు వుంచి గాలి కర వై నవి, 
సూర్యర చి యొక్క, ఆకాశముయుక్క-.. అమూల్యమగు విలువ 
మనము గు రించుటలేదు. వంచ భూతములను వివేకముతో 
మసము శేవించినచో, నరియెన సమికృతాహోరమును శ్రీకి 
కొన్న చో యుగములకు నరివడిన ఘన కార్యమును నెరవేర్చిన 
వారమగుదుము, ఈ జ్ఞాన నంపాధనకు డిగీలతో గాని, కోట్ల 


విద్యా వేత్తలతో 159 


కొలది ధనముతో గాని మనకు వనిలేదు. కావలసిన బెల్ల సజీవ 
మగు ఈశ్యర విశ్వాసము, "సేవా తత్పరత, పంచ భూతము 
లతో సన్నిహిత సంబంధము, ఆహార నియమములను గూర్చిన 
జనము పనిని 'నేవ్బకొనుటకు స్కూ-ళ్ళలోను, కా లేజీలలోను 
వృథా కాలయావన అక్క_ర లేదు.” 

పహారిజన్‌ : 1-9.’?46., 


42 
ఏిద్యాపెత్తలతో 


1947 వపిల్‌లో పాట్నాలో జరిగిన హీందూస్థానీ 
తాలిమోసనంఘ సమావేశములో గాంధిజీ నంఘ నభ్యుల 
యెదుట తన హృదయమునంతను వెళ్ళ బోయెను, 

స య౦పోవక త్య ము 

మొదట బడ్జెటు చర్చవ చ్చెను. (వభుత్యముల_పై ఆధ 
పెట్టుకోవద్దని గాంధిజీ సంఘ సభ్యులను హెచ్చరించెను, 
“మనము అడిగినంత యిచ్చుటకు వారు సల్‌ ల 
కావచ్చును, కాని వారివై ఆధారవడుట మొదలిడితిమేని 
దానితో నూతనవిద్య అంతరించును. ఇది మూడేండ్ల బడైటు. 
ఇది పూర్తియగుసరికి (వణాళిక పూర్తిగ స్వయంపోవకము 
కావలెను. కనుక మోరు అందులకు తగిన బడ్జెటునే వేయ 


160 నూలేన విద్యావిధానము 


వలెను. ఈ మూడేండ్లలో (ప్రణాళిక విజయవంతముకాని-చో 
కార్యక ర్శలు తమ అశక్తతను దేశమునకు (వకటించవలసి 
యుండు, విలువతోకూడిన పరాజయను విజయమున కొక 
సోపాన మే, 
మ్‌ హాద్దులను 'తెలిసిళొనుడు 

హిందూస్థానీ జ es మ్మ దాసులో ఒక (మెయి 
సు... స్థాపించుట మంచిదని, డాని వ్యయమును 
(పభుత్యము భరించునని విద్యామంత్రి. (శ్రీ) అవినాశలింగం 
అని యుండెను, తమళ క్తికి మించినవనికి పూనుకొనవద్దని 
తాలిమోాసంఘమును మందలించుచు గాంధిజీ ఇట్ల నెను : “ఇట్టి 
వనులవలన సంఘము తనశక్సు లను నర పరచుకొని మ్మదాసు 
(పభుత్వమునుకూడ, చిక్కు వెట్టగలదు, ఈనాడు అధికార 
న్సీ స్వీకారముత్‌ కోట్లకొలది రూపాయలు శాంగెసు (వభుత్వ 
ములచేకికి వచ్చినవి. మంచి చెడ్డలను నంఘము విచారించు 
కొొని చాలినందరు ఉపాధ్యాయులుండి, నడుతగ అవును 
నమ్మకమున్న చో సంస్థను నడువవచ్చును, ఎవరిహాద్దులను 
వారు గుర్తించుట మంచిది, స 


(తివిధమగు అభివృది 
“మునశృ్శరీఠముల యొక్క-యు, ఆత్మయొక్క. యా అభ్యు 
దయమే మన విధానముయొక్క._ అశేయము, [వస్తుత విద్య 


పవీద్యా వేత్తలతో 16] 


మనస్సుకుమవూ[త మే (పాథాన్యమునిచ్చును, కొంచెము నూలు 
వడుకుటతోను, కొంచెము చీపురువనితోను నూతనవిద్య 
పూర్తికాదు, ఇవికూడ ఎంత అవనరమైనను, శక్త్షులన్నియు 
వమముగ వృద్ధికానిచో ఇవి వృధాయగును వుడు నేను 
మరియొక వనిలో నిమగ్నుడ నెయున్నాను. కాని నూతన 
ఏద్య నా మనసులో ఎల్ల పుడును ఉండనే యున్న ది.” 


వాదీ 


తరువాత గాంధిజీ నపీనవిద్యలో ఖాదీకున్న స్థానమును 
గూర్చి ఇట్లనెను : “1908 లో దశీణాఫికాలో ఖాదీ నా మన 
స్పులో |వముఖసానము నా|కమిం చెను. నరంనంవన్న మెన 
ba eM నాకు bows హు న! 
నూతనవిద్యా కేంద వరి శ్రమగ చేయుడని 'చెప్పియుం డెడు 
వాడనుకాను, అందరును రోజుకొక గంట వడికిన-చో ఇండియా 
తనకుకావలసిన  బట్టనంతను తయారు చేసికోగలుగునని 
నా అంచనా, అట్టుగాక దినమునకు ఆరు గంటలు వడకవలసి 
నచో ఖాదీ కిందుస్థాన మే లేదు. (వజలు ఇతరవనులుకూడ 
వేసికొనవలెనుగచా ! తిండి నంపాదించుకొనవలె, మాన 
సిక వర్నిశమకూడ కొంతయుండును, నవ్‌నవిద్యలో బానిస 
ఇాకిరీకి తావులేదు. వడుకుటకువయోగించు ఆ గంటకాలము 
ఆశక్మాభివృద్ధిని కలిగించునదిగ ఉండవలెను,” 

2} 


162 నూతన విద్యావిధానము 


ఖాదీ, వర = బేసిక్‌ 

“కనీసము. బేసిక్‌ తరువాతి తరగతిలోనై నను మిల్లు 
పద్ధతులుకూడ 'నేర్చబడవ లెని శ్రీ నసయ్యాదీన్‌ గార న్నారు. 
కాని అది నాకిష్టము లేదు, బేసిక్‌ తరువాతి శిశుణలోకూడ 
నూలువడుకు పరిశ్రమ విద్యకు మంచి సాధనమే, ఇది గాక, 
లత.లకొలది విద్యార్దులు ఈ ముఖ్య వరి థమనుండి తప్పింవ 
బడరాదు, (శ్రీ) చేవవకాళ్‌ తకిలీని, చీపురునుగూర్చి |వాసిన 
వ్యానము నిన్ననాకు చూపినారు. అదంతయు నిజమైన-చో 
ఆ "రంటిజ్వారా ఎంతో క్ర నమును బడయవచ్చును, బేసిక్‌ 
రిక్షణ కాలములో అది పూ రికాదు, సర్వజనులకు కేమకర 
మగునట్లు ఈ రెండు ముఖ్యవరి శ మల శా స్ర్రమును మన 
మింకను వృద్ధిపర చ లేదు, మిల్లు నూలుకు, మిల్లు నేతకు తకిలీ, 
చేతిమగ్గములే (ప్రాతిపదికలు, పాశ్చాత్యులు మనలను కొల్ల 
నొట్టుటకొరశే మిల్లులు స్థాపించిరి. మన మింకొొకరి భాగ్య 
"మును హరించము. కనుకే మనకు మిల్లులక్క-ర లేదు. తకిలీ, 
'చేతిమగ్గముల శా స్ర్రజ్ఞానమవసరము. ఈ విషయమున ఇం 
డయా ఐరోపాను అనుకరించిన క్లైన, ఇండియాకును, (వవంచ 
మునకును నర్వనాశము తన్చదు.”” 


ఖాదీ, మిల్లులు 


వర శాలనుండి వెళ్లు యువకులు మిల్లువనుల కానించి 


విద్యా వేత్తలతో 168: 


పోవుచుండగా, విద్యా వేత్తలుకూడ నూతన దృక్పథమున 
చూడ లేకపోవుచున్నారసి డాక్టరు జఖర్‌ హుస్పేక్‌ అనెను, 
గాంధిజీ ఇట్లు బదులుచెచ్పెను ; ber నుద్దేశించిన పాఠశాలల 
లోని యువకులు మిల్లు ఉద్యోగముకుపోరు., ఖాదీబట్ట, మిల్లు 
బట్ట ఒకచోట పెట్టి అమ్మ రాదు, మన మిల్లులు తమ సరుకును 
ఇండియాబయట అమ్ముకోవచ్చును. లాంక మెరుణో నేయు 
బట్ట ఇంగ్లాండులో అవమ్నుదు, అుతయు బయటి కెగువుతి 
యగును. విచేశములలోకూడ మన మిల్లుసరుకు చిరకాలము 
అమ్ముడు కాకపోవచ్చును,” 
ఏకైక మార్గము 

“మో యిబ్బంది నా కగవడుచునేయున్న ది, చేశ వాతా 
వరణమంతయు మిల్లు వ్యామోపహాముతో నిండియున్నది. 
మన మంతులుకూడ మిల్లులనుగూర్చి యే మాట్లాడుదురు. 
మన విశ్యానముకొరకుగాను (బతికి చచ్చుటయే మనకున్న 
మార్షము, ఖాదీ సత్యమని మనము నమ్మిన చో, జాని 
నా చరణలో చూపుచు వ్యాపింప జేయవ లెను, జాలి శేయ 
మున కై మనముచేయునది న్యాయమని మంత్రులకు నచ్చ జెప్ప 
వెను: 

“హిందూస్టాన్‌ "తాలిమోా సంఘమును నృషస్టించినది "కాం 
(గౌసే కొని దానియెడల ఏమ్మాతపు (శ్రద్ధను కాం|7సు 
ఎవడును చూపలేదు, చరఖా సంఘముకూడ కాం|7సునుండి 


164 నూతన విద్యావిధానము 


పుట్టిన బే. కాని కాంగ్రైాసు దానిని తనదిగ చేసికొన లేదు, 
ఈ సంస్థ లిప్పూ డెవరికి కావలెను? కాంగెసు వారికి కొద్ది 
ధనము, కొద్ది అనుభ వము ఉన్న రోజులలో నిర్మాణ కార్య 
(క్రమము యెడల వారికి (శద్ధ యుండెను, ఈనాడు (వభుత్వ 
మంతయు వారి చేతికి వచ్చినది, దానితో వచ్చిన అధికార 
మును వారింకను జీర్లి ంచుకొన లేదు. దానికి కొంతకాలము 
పట్టును.” 


ఆ యధికార మిపుడు లేదు 


నూతన విద్యను నూతన సాంఘిక వ్యవస్థయొక్క- స్థావ 
నకు పునాదిగ గాంధిజీ వరిగణిం చెను, అధికారామందున్న 
మంతులకు బహుశా తాలిమా సంఘాభి(ప్రాయములతో 
పూర్తిగ ఏకీభావము లేదు, సంఘము యొక్కయు (ప్రభుత్వము 
మొక్ష్హ్యయు కార వర మములను సమన్వయ వరచవలసినదనియు 
"లేకున్న సంఘము నె త్తివేయ వలసినదనియు డాక్టరు జుఖ్లుర్‌ 
హూు'స్పే౯్‌ గాంధిజీతో అనెను, పూర్వము తనకుండిన వలుకు 
బడి ఇవ్వడు లేదని ఇచెవ్వుచు గాంధిజీ ఇట్ల నెను : ''వభుత్వము 
యొక్క. ఉదానీనతకు నేను వారిని నిందించను, వారి చేతికి 
వచ్చిన రాజ్యయం(త్రమును వారు నడువవలెను, నేను మంతి 
'నైనవో నేనును అశ్లేచేసియుందునేమా, అయినను వండిత 
' బవవార్‌లాల్‌ తోను తదితరులతోను. నేను సంవ్రది౬చు 


విద్యా వేత్తలతో 165 


చున్నాను, విషయమును విశదవరచుట విద్యా వే త్త్‌ల క ర్త 
వ్యమే కదా 1” 


డాక్టరు జఖిర్‌ హుస్సేన్‌ 3: ఈ విద్యా విధానమును 
మంత్రులకు నరిగా విశదవరచక పోవుట కాంగసుచే పార 
పాటని నా యుద్రేశము, ఇక్కడికి వచ్చేముందు నేను హూలానా 
అబుల్‌ కలామ్‌ అజద్‌ గారిని కలిసికొంటిని, ఆయన సానుభూ 
తిని చూపిరి, సంఘమును కలసికొందు నన్నారు, నంఘమువారు 
కూడ ఆయనను చూచుటకు నిశ్చయించుకొన్నారు, 


గాంధిజీ :----ఈ _వభుత్వము మున్ముందు మిమ్ము ఆహా 
నించి యుండవలసినది, సర్జెంటుగారు తాలిమోా సంఘ సలహోల 
ననుసరించి పని చేయవలెను, మో 'కాహ్యానము వంపుడని 
(వభుత్వమునకు నేను సలహో నిచ్చియుంటిని, 


మత వి ద్య 
సిక్‌ పాఠశాలలలో మత బోధకు అవకాశమిచ్చుచు 
దానికి కొంత (ప్రత్యేక సమయ మియవలెననియు; మత విష 
యములు తెలిసినవారు పాఠశాలలకు వచ్చి బోధించుట కవ 
"కాశ ముండవలెననియు, ఇంతకుమించి (పభుత్వము జోక్యము 
కలిగించుకొనరాదనియు శ్రీ జఖిర్‌ హుస్పేకొ అనెను, 


భ్‌ = 4% 
గాంధిజీ ఇట్లు సమాధాన మిచ్చెను న “ఆ విషయమై 


166 నూతన విద్యావిధానము 


మారు హాలానా గారితో మాట్లాడవలెను మతిబోధ నివ 
యమై (పభుత్యము బాధ్యత వహించవ లెననుట చే నంగీక 
రించను. తవ్వుడు మతబోధలు చేయువారు కొందరున్న చో 
వారిని మనము నివారించు "కెట్లు! వారిని వారింవ యత్నించి 
సచవో ఫలితము వాల అసహ్యాముగ నుండును. మతేబోధ 
చేయగోరువారు తాము స స్యయముగ చేసికొనవచ్చును, అయి 
నను ఆబోధ కాంతి భ|దతలకును, సార్వజనిక సతి ధర్మము 
నకును విరుద్ధముగ నుండరాదు, అందరిచే అంగీకరింవబడి, 
సర్యమత సమ్మతిములగు సీతి ధర శై సూత్రములను బోధించు 
టకు మా[తము (వభుశ్వము బాధ్యత వహించును, మత సం 
బంధము తేని “సెక్యులర్‌” రాజ్యము మనది,” 
సర్టిఫికెట్ల సమస్య 

శిక్షణను పూ ర్తిచేసికొన్న వారిక్‌ యోగ్య తావ్యత్రముల 
నిచ్చు విషయమున గాంధిజీ ఇట్లనెను : “వారు ఉ _కీర్లులెన 
తరగతి "వేరు స్పష్టముగను, కు వ్రముగను లెలుపుచు, న్‌ 
మాత్రపు అతిశయో_క్రియు "లేక బ్యా అర్థ తలను గూడ 
తెలుపుచు యోగ్య తా హృతములు హిందూస్ఫానీలో (వాయ 
బడవలెను అంతేకాని తగనంత విలువలేని వస్తువుకు చెద్ద 
పేర్లు పెట్టుటలో ఎట్టి ఘనతయు లేదు?” 

(స్రీ పురుషులను కలివి విద్య నేర్పట 
స్రీ పురుషులను కలిపీయుంచు తాలినూ  నంఖు విద్యా 


విద్యా వేళ్తలతో 167 


విధానము మదరానుకు నరివడదని మ(దాసు విద్యా మంతి 
(శీ అవిశాళలింగం అనెను, చిన్న బడ్డలనుగాని, పాలన 
వెద్ద వారినిగాని కలిపియుంచుటలో తన కభ్యంతరము "లేద నెను, 
15, 16 నం॥ల వయస్సున (చుయినింగుకు వచ్చు యువతులను 
యువకులతో కలిపి కరార్చుండ బెట్టుట తన కీష్టము లేదని ఆయన 
అనెను, గాంధిజీ ఈ యభిపాయముతో నేకీభవించక ఇట్లు 
"చెను; “స్కూూళ్ళయందు వారినినహా పాఠులను చేసి, (కొయి 
సింగు స్కూళ్ళలో చేయనిచో, ఎక్క_డనో వదో తవూన్నదని 
పిల్లలు అనుకొందురు, నాబిడ్ల లట్టి [వమాదమున వడినను 
వడనిత్తును. ఎపుడో ఒకప్పుడు మన మో (స్రీ పురువ భేద 
దృష్టిని పోగొట్టుకొనవ లెను. పా శ్చాత్యులనుండి మనము ఉదా 
పారణలను తీసికొనరాదు, [ెయినింగు స్కూ-ళ్ళలోనై నను 
ఉపాధ్యాయులు బుదికుక్ష లర! వమ్మితులు, నూతన విద్యా 
తత్వముతో నిండినవారు అయి తే (సమాదమాః "లేదు. ఒక-చో 
(వమాదము తటస్థించినను మనము భయము బెందరాదు, 
అట్టివి ఎక్కడను జరుగుచునే యుండును, నేనింత ఛై ర్యముతో 
మాట్లాడుచున్నను, అపాయములకు గల అవకాశమును నేను 
గు_ర్హించకపో లేదు. మంతి జా బాధ్యతతో మోకు మా 
యోచించుకొని వనిచేయుడు. ” 
ఖాదీ, స్వయంపోవక త్వము 
స్వయంపోషకత్వ విషయమున శ్రీ జాజూజీ ఇట్ల నెను : 


168 నూతన విద్యావిధానము 


““వ(డడ్రంగమువంటి కొన్ని యితర వరిశమలవలన “రాగల 
ఆదాయము వడుకు, నేతవనులనుండి రాదు, ఇందు ఏ జేండ్ల 
బేసిక్‌ నితణ పొందినపిమ్మాటకూడ విద్యాద్ధలు స్యయంపోవ 
కులు కాగలుగుట నంచేహాన్సదము. చరఖానంఘపు కే ట్ర 
(వకారము వారు దినమునకు ఆరు లేక ఎనిమిది అణాలు నంపౌ 
దించగలద.ి” గాంధిజీ ఇట్లు (వత్యు త్తరమిచ్చెను 3 “డబ్బు 
దృష్టిలో మనమాలోచింవరాదు, మనకందరరకు బట్ట అవన 
రము కనుక మన వనులనిటికిని ఖాదీయే శేంద్రము, వడు 
లక్షల[గామములకు వ్యస్ర్రమును తయారు వేయవలసిన సమస్య 
ఇది, నేతవనివాండకు పెచ్చు శేట్టిచ్చి వునమిపుడు నేత 
చేయించుచున్నాము, నూలు వడుకుటవలెనే అందరికిని నేత 
వసికూడ రావలెనని నేను చెప్పియుండకపోవుట పొరపాటు, 
డాని కెంతనమయము మన మూయగలమో అంతే సరిపోవును, 
అట్లుగాక మసకున్న కాలమంతయు డానికే కావలసినచో 
విషయమును పునరాలోచన చేయవలసి యుందుము.”” 
పనియందలి అభివూనముతో నే వని వేయవలెను 
“నూతన విద్యాబోధకుడు పారి|శొమికుడును అధ్యావకు 
డునుగూడ కావలెను, అతడున్న ది చవేతనముక్‌ొరకు మా[తమే 
కాదు, జీతము లేక వేతనము అనునది సరియెన మాటకాదు, 
(పతిఫలమును గారవముతో స్వీకరించు కార్యదముడతడు, 
అతని భార్య బిడ్డలుకూడ వనిచేయుదురు, నిజమగు నవాకార 


విద్యా వేత్తలళో 169 


భావ మిక్లే యేర్పడగలదు నూతనవిద్య (వతి |గామమునకు 
వ్యాపించుట కిదియే మార్గము,” 


వ్యవసాయమును బేసిక్‌ పరిశ్రమగా చేయుట 


“సేద్యమును "బేసిక్‌ వరి శమగా నేల చేయరాదని కొంద 
రడుగుదురు, నూలుపరిశమకున్న విద్యావకాశములు "సేద్య 
ములో లేవని నా జవాబు, వడుకువరి[ఛమలోని కళాకౌశలము 
సేద్యముద్యా రా వృద్ధిపొందదు. నూతన విద్యయొక్క- ఉశ్తే 
శము వృర్తినినేర్సుట మాత్రమేకాదు. అది మానవునికి పూర్ణ 
వికాసము కలిగింపవ లెను, 


“'కాస్సీ విద్య శీద్యముతో (పారంభించకవోయినను చివ 
రకు సేద్యముకూడ ఇందు రావలసిన బే, నూతన విద్యయొక్క- 
ఆవరణ వాల విశాలమైనది. వచ్యాజ్దలును అధ్యాపకులును 
కలీసి తమకు కావలసినదంతయు సంపాదింపగలిగి య -* 
వలెను. అధ్యావకుడు మొదటిరకపు పనివాడుకావలెను, 
(గామ బాలహెలికలందరును అ|పయత్న ముగ పాఠ శాలకు 
ఆకర్షి ంవబడుదురు. ఈ విధముగ విద్య దానియంతట అది 
ఉచితము సార్వజనిక ము అగును. 


“ఈ సాడు మన|గామములలో చెరిగిన కూరగాయలు 
ఆ (గామ పజలకు లభింవవు, నేటి ఇండియా స్ధితి ఇది. తిరువాళ౯ 
22 


170 నూతేన విద్యావీధానము 


కూూరులో (గామస్థులకు ఆ (గామములలో కాచిన కొబ్బరి 
కాయలు దొరకవు. వానిని ఒకచో శేందీకరించి ఇతర 
పట్టణముల శగుమలిచేయుదురు, బేసిక్‌ పాఠ శాలలు నెలకొను 
చోట్ల ఈ య[కమ మంతరించును, మరియు ఈ కాలమున 
నల్ల మందు, పొగాకువంటి నగదువంటలను మనము పెంచు 
చున్నాము. నూతనవిద్యలో ఉత్తీర్ణులై నవారు స్యోపయోగము 
నకు కావలసిన ఆహారవంటలనే వండింతురు,.”” 


హరిజన్‌ : 9.114”, 


ఆరవ భాగవం 
బెసిక్‌ పిద్యా ఫలితములు 


48 
నూలువడుకుట, శీలము 


అఖిలభారత చరఖానంఘ (కర్నాటక శాఖ) కార్యదర్శి 
"సెటిల్‌ మెంట్లలో జరిగిన వడుకువరి శమ నివేదికలో ఇట్లు 
(వాయుచున్నారు, 


“రెవరెండ్‌ ఆర్‌. యన్‌, విల్సన్‌ హుబ్లీ -ఇటిల్‌ మెంటు మేనేజరు. 
జ, డబ్దియా. (చిస్కోకన్య అక్కడి పాఠశాలాధికారిణి. అఖిలభారత 
చరఖాసంఘ కర్నాటకకాఖవారు వీజవూర్‌, గడగ్‌ సెటిల్‌ మెంట్ల 
నివాసులక ఏవటను, వడువటను నేర్చుటక ఉపాధ్యాయులను పంపినట్లు 
వీరు చారాపత్రికలలో చూచిరి, హుబ్లీ "సెటిల్‌ మెంటులోకూడ అటి 
(ప్రయోగమును సాగించుటవ సంకల్పించి. చరఖాసంఘు ఆధ్యాపకలను 
అక్క_డికిళూడ ఆహ్వానించచిరి, 


“ముదట వసతిగృువాములోని చాలురతో మేము పని (ప్రారంభించి 
తిమి. ఇందు 8 16 యేండ్లమధభ్య వయస్సుగల 88 బాలురుండిరి, ఈ బాలం 
రలో కొందరు వారి 'సంరతషకలవలనను, కొందరు పోలీసువారివలనను 
పంపబడుచుందురు. చిన్న చోరీలు మొదలగు దురభ్యాసములకులోనెన 
ఈ బాలుర నడవడిని చక్క_బరచుటకుగాను వారీసంస్థలో చేర్చబడుదురు. 
అయిలే వారి నిచట బుజుమౌర్షమున బెట్టుట కష్ట మేయయ్యెను. సంస్థ 


17 నూతన విద్యావిధానము 


నుండి బాలురు పారిపోవుట, వారిని వెదకిపట్టుకొని మరల తీసీ కొనివచ్చుట 
జరుగుచుండును. పిల్లల మనశ్ళరీరముల క శిక్షణ వికాసము సీయగల 


సాధనము సెటిల్‌ మెంటు అధికారులెకేదియు కనుపిం చ లేదు. 


“ఆభిలభారత చరఖా సంఘమువారితో సంప్రదించగా, బాలురకు 
రి] "నెలల శిక్షణనిచ్చుటక ఒక అధ్యాపకుడు పంపబటెను, ఆంధ్ర దేశ 
పదతిని (ప శ్రి బాగుచేయుట్క దూదియేకట, నూ లువడుకట "చాలురకో 
చేర్పబడెను. అందు 1%, 16 సం॥ల వయస్సుగల బాలురు ముందు శిక్షణకు 
తీసికొనబడిరి. ఒక్కాకడు దినమునకు 1200, 1500 గజములవరకు దారము 
వడికెను, 25, 80 నంబరుగల నూలువచ్చెను, (క్రమశిక్షణతో గూడిన నిత్య 
కార్య] కమముచ్వారా చాలురనడ్‌వడి చాలవరకు చాగుపడినదని, చేసిన, 
పనికి కొంత 1ప్రతిఫలమువూడ వారికి ముట్టుచున్నదని ఇటిల్‌ మెంటు 
మేనేజరు నాకు తెలిపియున్నారు. జరిగినపనినిగూర్చి (బిన్కోకన్య గారి 
లేఖయే చెప్పగలదు. ఆమె 'లేఖనిందుతో తమకు పంపుచున్నాను.) 


సెటిల్‌ మెంటు విద్యాలయ పర్య వేక్‌కురాలగు (విస్కో 
కన్య ఇ వషయపవె నాకు (వాసిన లేఖ యిది, 


చ్‌ యా 

బక్క దజరిగిన పనినిగూర్చి మికు శతెలుపవలనీనది చరఖా 
సంఘమువారు నన్ను కోరినారు, 

1. నూలువడుక తరగతిని మేము 1940 జనవర్శి15వ తేదీని 
(పారంభించితిని, 

2. అందలి చాలురవయస్సు 14, 16 మధ్యనుండును, వారీపరిశ్ల 
మనుచేయుచు చూపిన ఉత్సావాము, ఆనందము మొ కత్యంత అళ్చర్య 
మమ గొల్బెను,. 

8&8 వ్యయముతోగూడిన పెద్దపరిశ్రమలను మేమునెలకొల్ప లేకపోవ్లు 
టే చారు సోమధ్యులెపోయిరి, వారిష్ఫుడు నిశ్యము పనిలో నిభగ్ను లె 


ఎడారిమధ్య ఉద్యానవనము 178 


అతి సంతుష్టు'లె యున్నారు, వూర్వమువలె 'పారిపోవలెనను కోరిక యే 
వారికి పుడు కలుగుట లేదు. 


4. రోజుకు 5 గంటలు పనిచేని ఒక్కా_కడు దినమునకు 2 అణాలు 
మొదలు 2% అణాలవరక సంపాదించుచున్నారు. బాలురతో ఈ పని 
జయప్రద మెనది కనుక ఈ వారమునుండి బాలికలకగూడ ఇడే శితుణ 
(పారంఫించినాము. ఈ వార్త మోకు సంతోషము కలిగించగలదని చెప్పి 
ఈ లేఖ (వాయుచున్నాను, వడుకచున్న బాలుర ఫొటోకూడ ఒకటి 
ఇందుతో పంపుచున్నాను. వారి ముఖము లిప్పు డెంత కళకాంతులతో 
నున్నవోచూ-చి మిరు ఆనందింపగలరు.” 


బుద్ధికి నిలకడనిచ్చుశ కి నూలువడుకుటలో కలదని ధ్యజొ 
వరచుటకు వె లేఖలోని విషయములే (వత్యత సావ్యవజగి 
అక్క_డ జరుగుచున్న [వయోగముయొక్క- గ్రమాభివృద్ధిని 
గూర్చిన నివేదికలను [బిస్కోకన్యగారు నాకు వంపుచుండ 
వలెనని నా కోరిక, 
వారిజన్‌ ఏ 485-40. 


44. 
ఎడారి నుధ్య ఉద్యానవనము 
బేసిక్‌ విద్యపై (పభుత్వోద్యోగులు చేయుచున్నవి అనా 
లోచితములగు (వలికూల విమర్శలు, కాని వీహోరు గ వర్న రుకు 


కార్భనచివుడు శీ ఇ. ఆర్‌, జె, ఆర్‌. కజిన్పు వీరు బేసిక్‌ 
స్క్మూ-ళ్ళన గూర్చి హింధూస్థాని తాలిమి సంఘ కార్యదర్శి 


174 నూతన విద్యావిధానము 


శ్రీ ఆర్య నాయకం గారికి వంపిన సదభీ|పాయము వూట 
సంతోవచదాయక ముగ నున్నది. అందు ఇట్టున్న ది = 


“నను వోపిక పాఠశాలలను చూచు కార్యక్రమము అధిక 
వర్ష ముల వలన ఆగిపోయినది. కాని 27 పాఠశాలలోను 168 
వాఠశొలల తాలూకు అధ్యా వకులను విద్యాద్ధలను కలసికొన 
గలిగితిని, ఆ దృశ్యము నాకు పరమానందమును కలిగించినది, 
ఏడు నంవత్పరముల శతితుణ ఫూర్తియెన పిమ్ముట గాని ఈ 
(వయోగ ఫలితములను మనము నిర్ల యింవలేమునుట నిజము, 
అయినను విద్యార్ధుల వరిశుభత, బుద్ధికుశలత, వనియందు 
చూపు ఉత్సాహము న న్నత్యంతము ఆశర్షి ౦చినపి, మనము 
సాగించుచున్న విధానము సరియెనదని నా గట్టి నమ్మకము, 
ఏడేండ్ల విద్యను పూ ర్తిచేసిన బేసిక్‌ విద్యార్థులు అదే వయస్సు 
గల ఇతర స్కూళ్ళ కతా ను వ్‌ మూ[తమును తీసిపోరు, 


“నేను గట్టిగ నొక్కి. చెప్పవలసిన మరొక ముఖ్య విషయ 
మున్నది. ఈ పాఠ శొలలు ఆయా (గామ[వజల నచ్భావమును, 
అన _క్తిని చూరగొన్న వనుట నిస్సం“దీవాము, ఈ సితి ఇళ్లు 

క యి ne) 
యున్న చో "బేసిక్‌ విధానము విజయవంత మైం తీరును. చాబె 
టోలా-వరూకి యా (గ్రామస్థులు, భూస్వాములు కనబరచు 
చున్న దేశభక్సి, ఏిద్యాద్ధల ఆటపాటలకు వారిచ్చిన విశాల 
మగు చక్క-ని న్లలము, రోడ్డు చేయించుట, గొప్ప శాలభట 

mn య 


చేతి పరిక మలద్యాశా విద్య 175 


సంఘ సక ఆము, (గామణాలురు |వతిదినము క్రమము 
తప్పక బడికి హాజరై తీరవలెనను నియమము - ఇవన్నియు 
అరం శ్లాఘాపాతములు, భావికాలపు విద్యార్థులలో 

మాన్య విద్యకతోడు మానసికమగు చురుకుతనము, చేలో 
క భాకాశలము, ఆరోగ్యము, పారిశుధ్యము “మొదలగు విశిష్ట 
గుణములు చూడగలము, ముందుకాలపు [గామములు ఎక్కువ 
ఆరోగ్య, సౌందర్యములతోను, వివేకజ్ఞాసములతోను నిండి 
అలరారగలవు. ; గామసుల | వయతృ ములు ఫపఫల| వదము లగు 
టకు Mesh చేదు,” ము || 


నారిజన్‌ : 22.242, 
45 
చేతి పర్మిశ వుల ద్యారా విద్య 


(శీమతి ఆశా దేవి ఆకర్ష ణీయములగు ఈ కింది లెక్కలను 
వంపినారు : 


66ర్చీ వ్హశిగ్ర్ర శాష్ట్రమున చంపరాన్‌ జిల్లా బెట్టయాళానాలోని 27 
బేసిక్‌ పాఠశాలలలో 1942 ఏపిల్‌ నాటికి మూడేండ్ల కార్య కనుమ 
ముగినీనది. 1, 2%, ఈ తరగతుల తాలూకు 1941.42 సం॥ ఆరికపటీక 
బేసీక్‌ విద్య కార్యకర్త లక ఉఊత్స్చావహాకరముగ నుందగలదు, ముఖ్య విషయ 
ముల నిందు క్షుపముగ ఉదవారించుచున్నాను. ఈ న్య్క్కూళ్ల లో 2 8 


176 నూతన విద్యావిధానము 


తరగతుల సగటు హాజరు వరుసగా నూటికి 710, 76, 79. ఒక్కొక్కరి 
సగటు సంపాదన వరసగా రు 0.11.0, ర 2-4-2, రు6-1.1లు అన్ని 
నర్కాళ్ళలో కలిని మొదటి తరగతి (సగటు హాజరును బట్టి 890 నుండి 
పిల్లలు 10,261 గంటలు పనిచేనీ సంపౌాదిం-చిన మొ త్తమురు 267.8.6. 
రెండవతరగలి శీరీ6 మంది 14082 గంటలు పనిచేని సంపాదించినది 
రు 804.188. మూడవ తరగతిలోని 819 మంది 14కిర2 గంటలపనిలో 
సంపాదన రు 1985.14.11. అనగా ము త్రము 1065 మంది సంవత్సర 
సంపాదన రు త008.5.1. మూడవ తరగతి పిల్లవాని సగటు గరిష్ట 
సంపాదన రు 15-12.0, రెండవ తరగతి వానిడి రు 6.2.0, ముదటి 
తరగతి వానిది రు 2.10.1. మూడవ తరగతి పిల్లలు వడుకటలో కనబర 
చిన సగటు గరిష్ట వేగము, రాట్నపు నూలు గంటకు 480 చుట్లు, తక్షిలీ 
నూలు 281 చుట్లు. రెండవతేరగతీ రాట్నపు నూలు తి50 చుట్లు, త్ర$ిలీ 
నూలు 242 చుట్లు. మొదటి తరగతి తకిలీ నూలు వేగము గంటకు 164 
చుటు.” 


నూలు తయారు, ఆదాయముకూడ ముఖ్యమైన వే, అయి 
సను పె అంకెలు అందుకని తెలువబడలేదు, విద్యా పట 
ములో ఆదాయమునకును, నూలుకును రెంకవసాన మూయ 
బడును. బాలబాలికల శితణలో చేతి పరి|శ ములకు విద్యాసం 
బంధమగు విలువ ఎంతయున్నదో తెలుపుటకే ఈ యంకే 
లీయబడినవి, సర్మిశమ, జాగరూకత, చీన్న విషయములందు 
కాడ శద్ధ రిని లేనిచో ఈ వని నెరవేరి యుండెడిది 
జ్రాదచనుటు స్పష్టము, 

హరిజన్‌ : 21-642, 


ఏడవ భాగము 
బెసిక్‌ తరువాతి పిద్య 
46 
కాంగెసు మం|తిత వ్రములు; చెసిక్‌ తరువాతి విద్య 
జూల 89, 80 తేదీలలో పూనా కౌన్సిల్‌ భవనమున 
కాం|7సు రాష్ట్ర ముల పద్యామం తుల నభ జరి7ను. నభా 
ధ్యశులు (శ్రీ చాలా సాహెబ్‌ ఫేర్‌గాళే వారిని ఆబ్యోనిం 


చిర. 29వ శేదీని గాంధిజీ ఒక గంటకు వగా నభలో 
పాలరొ నను, 
ళా 


గాంధిజీ విడుదలయిన పిమ్మట 1944లో తాలిమోనంఘపు 
మొదటి సమావేశము జరిగాను. "బేసిక్‌. విద్యయొక్క_ అవర 
ణను వెంచవలసిన అవనరమునుగూర్చి గాంధిజ్‌ అందు విశద్‌క 
రించెను, బేసిక్‌ పూర్వ, పరళిత అలనుగూడ నిర్వహించనలసి 
యుండునని ఆయన చెప్పెను. బేసిక్‌ విద్య అకురశః జీవితశిముణ 
"కావలెనని ఆయన ఆశయము, దాని ఆవరణను ఏపులవరచు 
విధానమును తెల్పుచు, అందు మంతుల కర వ్యమునుగూడ 

23 


178 నూతన విద్యావీఢానము 


ఆయన ఇచెవ్నెను, డాక్టరు బార్‌ భూంసే సన్‌ ఇచ్చిన క్ట 
(వశ్నకు నమాభానముగ ఆయన ఈ నూటలను చెప్పెను. 
తాను నెరవేర్చ లేని చెద్దవనులను చెత్తి సై శెట్టుగొనవద్దని, 
అత్యాశతోగూడిన కార్యక్రమముల నల్ల re (వమాద 
ములు తటస్థించునని జఖిర్‌ హుస్పే౯ గారి వాదన. 


“నను మంతీ చెతే” 


గాంధిజీ ఇట్లు చెప్పెను : “క _రృవ్వము నాకు గోచరించు 
చునేయున్నది, కాని దానిని నెర వేళ్చువూార్ల్షము నరిగా తెలి 
యుట లేదు, ఇంతవరకు మన మార్గము సున్నస్ట్రమయియుండి 
నది. ఇక ముందు మనము డారితెలియని [వయాణము 
చేయవలసియున్నాము. మో యిఖ్బందులు నే నెరుగుదును, 
పాఠ పద్ధతులలో తయారై నవారికి ఒక్కసారి వానినుండి తప్పు 
కొనుట కష్టము. నేనే మంతినై యున్నచో, ఇకమోదట 
(ప్రభుత్య విద్భ్యయంత యు బేసిక్‌ వద్ధతిలోనికి రాన లెనని ఉత్త 
రువు లిత్తును, చాబ రాష్ట్రములలో వయోజనవిద్య కె 
(వయత్నములు త్మీవముగ సాగుచున్న ని. ఇదిరయు ముఖ్యము 
లగు చేతిపరి శ్రమల ద్వారా జరుగ వలెనని నా యభి| పాయము, 
ఈ సందర్భమున నూలువడుకు వరిళమ, తల్‌ సంబంధనుగు 


కాం|గెసు మంత్రిత్వముల్యు బేసిక్‌ తరువాతి కద్య 179 


అన్ని కీయలతో నహో, ఏిజ్యాద్భవ్టీలో మొదటి రకపు చేతివని 
కాగలదు, కాని ఎవరికీ ఏ చేతివనికావలెనో వానే దానిని 
నిర్గ యించుకోవచ్చును, చివరకు ఏ వర్మెశమ నిజముగు విలువ 
గలదెగ "లేలునో అచే చివరకు నిలుచును, విద్యా శాఖలోని 
ఇ౯్చాక్ట ప, తదితర ఉద్యోగులు (గామ్మవజలవద్దకును, 
పాఠ శాలో పాధ్యాయుల వద్దకును వెల్లి ఈ నూతన ప్రభుత్య 
నిద్యావిధా సముయొక (పాముఖ్యమును, ఉపయోగమును 
గూర్చి కెలియ జెప్పవలెను, ఈ పని అధికారదృస్టీ తో జరుగ 
రాదు. ఈ[పాణాళకయందు విశ్వాసము, భ క్రి (శద్ధ ఉద్యోగు 
లకు లేనిచో, వారు 'ఉద్యోగములను వదలుకొనుటయే మం 
చిది, కాని మం(త్రులుమట్టుకు తమ బాధ్యతలను గుర్తించు 
కొని, నడుముకట్టి వసివేసినవో, అంతయు నవ్యముగ నడ 
చును, ఆర్లన్ల జారీచేయుచు ఊరక కూర్చుండుటవలన వపనియు 
జరుగదు, 


ఉన్నత విద నను జాతీయము చేయుట 


'““వయోజనవిద్యనుగూర్చి నను చెప్పినదే ఉన్న తవద్వకు 
కూడ వ ర్చి చును, అది ఇండియా స తులతో అన్య 
యించునదయి యుండవలెను, కనుక అది బేసిక్‌ విద్యయొక్క- 


180 నూతన విద్యావిధానము 


వి.న్తరణ లేక తరువాతిమెట్టుగా నుండవలను, ఇదొక ముఖ్య 
విషయము, ఇందు మోకు నాతో ఏకీభావము లేనిచో నా నల 
జలు మోకు నిరువయోగములు, అట్టుగాక, విశవిద్యా 
లయపు చదువులు మనలను స్వాతం త్య యోధులుగ గాక, 
జానిసలుగ జేసినదని మో రొవ్వుకొన్న చో, ఈ విధానమును 
రద్దుచేసి జాతీయాశయములకు తగినట్లు నంస్క-రింవవ లెనని 
నావలెనే మోకును తొందర పుట్టవ లెను, 


“ఈ నాడు మన పిక ఏనిద్యాలయ వట్టభ (దులు ప్రభుతో 
ద్యోగములకయి (ప్రాకులాడుచున్నారు, | లేడా, వెడమార్ష 
ములు (తొక్కి నంఘమునందు అశాంతిని పుట్టంచుట ద్యారా 
తమ నిరాశను వెలిబుచ్చు చున్నారు ఇతరులను యాచిం.ను 
టకుగాని, వారి యిండ్ల లో తేరతిండితినుచు (బతుకుటకుగాని 
పీరు వెనుదీయరు, పీరిస్థితి ఇంత శొచనీయముగనున్నది, దేశ 
స్వాతంత్యమున కై (బతికిచచ్చు (వజాసేవకులను తయారు 
చేయవలసిన బాధ్యత విశ్వవిద్యాలయముల వై నున్నది. కనుక 
తాలిమి? సంఘమునుండి అధ్యావకులను తీసికొని విశ్వవిద్యా 
లయ (వణాళికను "బేసిక్‌ విద్యతో కలివి డాని పెమెటుగా 

= 6 
వరిగణింవవలెనని నౌ ; వతిపాదన, 


కాంష_గసు మంత్రిత్వములు; బేసిక్‌ తరువాతి విద్య 181 


“మంతులు (పజా| వతినిభుల మసి చెప్పి వదవీస్వీ కారము 
చేసినారు. కనుక వారి (ప్రతి వనియందును (వజాహిత మే 
(పాధాన్యత వహించవలెను, ఈ నాడు బొంబాయి, అహా 
మృదా బాదులలో జరుగుచున్న వ్యవహారములు (వజపై 
పలుకుబడిని కాం గసు కొల్పోయినదని బుజువు చేసినచో 
ఇది చాల అవశకునము, నూత నవిద్య రిస్పటీకింకను లేత 
మొుక్క-గానున్నను మహావృవ్షముగ విస్పరిల్లు సూచన లిందు 
క నబడుచున్న వి. (వజామోదము లేని మంతి కాసనములతో 
బలాత్మా-రముగ దీనిని అమలుపరచరాదు, |(వజామోద 
మును, బలమును కూడగట్టుకొనజాలనిచో మంతులు రాజీ 
నామా నిచ్చివేయటయే మంచిదని నా సలహా, దీనివల్ల 
అరాచకనుగునేమోయని వాళు భయపడ నక్క_-రలేదు, తమకు 
న్యాయమనితో చిన కరృవ్యము నాచరించి, ఫలితము దైవము 
నకు నదలుటయే వారివని. ఈ యనుభవమునుండియెై నను 
(వజలు నిజమగు స్వాతంత్ర్య పాఠమును నేవ్చకోొగలరు.,'” 

హరిజన : 25.08.46. 


4 
[కొ త్త విశ కనిద్యాలయములు 


రాష్ట్రములలో కొత్త నిశ్యవిద్యాలయములు కావలెనను 
వ్యామోహము ెరుగుచున్నట్లున్నది. గుజరాతీ భావ కొకటి, 
మహారాష్ట్ర్రమున కొకటి, కన్నడమున కొకటి, ఓ(ఢ్ర భామ 
కొకటి, అస్వామో కొకటి, ఇమైన్ని టికో విశ ఏవిద్యాలయములు 
కావలెనట, సారవంతములగు ఈ | పాంతీయభావల కొరకును, 
ఆ యా రాష్ట్ర) (పజలకును పూర్ణ జొన్న త్యము చేకూర్పుట 
కొరక నచో, [వ ల్వేక ఏశ్వవిద్యాలయములు ఆవశ్యక మే, 

తూ అ 


కాని, ఈ యు'ద్దేశమును నెర వేర్చుకొనుటకె నను మనము 
కూడని తొందర వడుచున్నా మేమోనని నా భయము, భొపా 
(యుక్త రాష్ట్ర) విభజన ముందు జరుగవలను, ఆయా 
(ప్రత్యేక రాష్ట్ర) పరిపాలనకింద, విశ్వనిద్యాలయములు. లేని 
చోట, అవి సహజముగ నెలకొల్పబడును, బొంబాయి రాష్ట్ర 
మున గుజరాతీ మరాఠీ, కన్నడము, మూడు భావలున్న వి, 
కనుక వాటికి అభివృద్ధి కలుగ లేను. మడాను రాన )మున 
నాలుగు భాషలు తమిళము, తెలుగు, మళ యాళము, కన్న 
డము కూడ, ఆంధ చేశమున క్రాక్ష విశ్వవిద్యాలయ మున్నది, 
కాని, అక్కడ అది వరాథీనముకాని ప్రత్యేక రాష్ట్ర విశ్వ 


(క్రొత విగ సవిద్యాశీయములు 188 


విద్యాలయమువ లె లేదు. అది వ్యాయముగ ఆ(కమించవలసిన 
వ్యాస్‌ é 

స్థానము చేరు, అట్టి బృ ఇండియాకు వచ్చీ శంజేనెల 

లై నది, అన్నామలే విశ్వవిద్యాలయ విషయముకూడ ఇంతే, 


అందు తమిళమునకు (ప్రాధాన్యత వచ్చినదని మాత మెట్టన 
గలము ? 


కొ ఎల సిశ్వవిద్యాలయముల స్థాపనకు అనుకూలమగు వరి 
స్టితు లేర్పడవలెను, (ప్రాంతీయ భామలద్యారా విద్యగరపు 
పాఠ తెలలును, కాలేజీలును వాటికి పోషకములుగ నుండ 
వలెను. అప్పుడే సరియెన వాతావరణ మేర్పడును. విశ్వవిద్యా 
లయము దీసికంతకును శీఖరము. మహానీయమగు శిఖరము 
నిల వగలుగుటకు దొట్టమగు పునాది కావలెను, 


మనకు రాజకీయ స్వాతం త్రము వచ్చినను, పాశ్చాత్యుల 
కవట ఆధివత్యమునుండి మనమింకను బయటవడ లేదు, జాన 
మంతయు మనకు పాశ్చాత్యులనుండి యే రావలెనని చెవు 
'కాజతం రజ లకు చేను చెవ్వున చేమియు ఉండదు, పాశ్చా 
త్యులనుండి ఏ మంచియు కూడ రాదని నేననను. కాని మన 
మూ విషయమున ఎట్టి రు రాజాలకున్నా ము. 
రాజ్యాంగ స్వేచ్చ వచ్చినట్లున్న ది కనుక విచేశ భావ, విచేకీ 
భావనా సం|వడాయముల సూక్కు (వభావము మనలను విడిచి 


184 నూతన విద్యావీధానము 


చెట్టినదని ఎవరును అనజాలరు, కొత్త విశ్వవి ద్యాలయముల 
నిర్నాణమునకు పూనుకొనుటకు ముందు మనము ని దానముగ 
నిలిచి (కౌ త్తగా వచ్చిన . స్వాతంత్య (పొణవాయువుతో 
ఊపిరితిత్తులను నింపుళొనుట వివేకము కదా! చేశమువట్ల 
మనకున్న "బాధ్యత మెనకీ పమయమును బోధించుట లేదా? 
విశ్వవి ద్యాలయమున శకెవ్వుడును వెద్ద భవనవం కులు గాని, 
చెండి బంగారు నిధులుకాని అక్క-ర లేదు, బుద్ధిశాలురగు 
(పజల నదభ్మిపాయబలము, అండ దానిక త్యాపళ్యకము, 
ఎప్పటి కవ్వుడు, కావలసినంతగ అధ్యావకగణము గదను? 
నుండవలెను, విశ్వసిద్యాలయ స్థావకులు దూరదృష్టి కలవారు 
శావలెను, 

విశవిద్యాలయముల స్థాపనకు (ప్రజ్యావభుత్యము డబ్బు 
కోనము వెదకుకోవలసిన వనిలేదు, అవి (వజలకు కావలసీ 
యున్నచో వారే ధనమును సమకూర్వురు, అట్లు స్థావింవబడు 
విశ్వవి ద్యాలయములు వారు (ప్రాతినిధ్యము వహించు దేశము 
నకు అలంకారములుగ భా సిల్లును, విచేశీయుల పరిపాలన కింద 
(వజలకు లభించునదంతయు పై నుండి వచ్చుట చేత, (వజల 
పరాధీనత మరింత సెరుగుచుండును, (పజూభీష్టమను విశాల 


(కౌ త్ర వ్‌ ఏవి ద్యాతరంణముఆ 185 


మగు పునాదిచె నిలిచిన (వతిదియు (కిందినుండి చె క్రి 
నడచును, కనుక దానికి స్థిరత్యముండును, దానిసౌందర్యము 
(వజకు బలము చేకూర్చును, అట్టి (వజాహిత నిద్యావ్యాపన 
కయి ఖర్చు వెట్టుధనము తిరిగి వది రెట్లులాభ మును [(వజకు 
చేకూర్చును. మంచినేలలో చల్లిన గింజలు ఎట్టి ఫలనమృద్ధి 
సీయగలవో ఇదియు అశు, విదేశీయులు స్టావించిన విశ్వవిద్యా 
లయము లు పె పద్ధతికి వ్యతిరేకముగ నడచినవి. ఇది సహా 
జము కనుక, [కొత్తగా వచ్చిన స్వేచ్చను జీర్ణి ంచుకోగలుగు 
వరకును [కొ త్త విశ్వ్యవిద్యాలయములను సలకొల్పుటలో 
జాగరూకత అవసరము, 

ఇక, హిందూ ముస్లిం సమస్యను తీసికొనుడు, ఇది మనకు 
(పాణాపాయ స్ధితిని తెచ్చి పెట్టినది, మనమెక్కడ గ స్రైక్క 
గలమో చెవ్వాట కష్టము, ఉఊహింవరాని కష్టములు వాటిల్లిన 
వనుకొనుడు, భారత యూనియన్‌లో ఒక్క మహమ్మదీయు 
నికి గాని, పాకిస్థానులో ఒక్క-సిక్కు. లేక హిందువునకుగాని 
రక్షణ, గౌరవము లేవనుకొందము, అవ్వుడు మన విద్య విష 
పూరిత మగును, అట్లుగాక హిందువులు, ముస్టిములు, తదిత 
రులు ఏరాజ్యములో నున్నను నంపూర్ణ రతణ శొరవము 
లతో (బతుకగ లిగినచో, అవ్వూడు మన విద్యకు నపహాజసుందర 
రూవ మేర్చడును. వివిధ మతములకు చెందిన [వజలు వైతితో 
(బతుకుచు వివిధ సంస్కృతుల చక్కని సమ్మేళనమును 


186 నూతన విద్యావిథానము 


గావించి, డానికి బలమొనంగి చిరకాలము వర్తిల్ల జేయు 
దురు. అట్లుగాక హిందుస్థానమున ఒకానొకవు్రడు ఒశే 
మతము (పాతినిధ్యము వహించెనని చెప్పి, వెనుకకు మరలి 
ఆ దినము కొరకు ఎదురుచూచితిమూ, చరిత్రలో అట్టి తేదీ 
(దినము) ఏదియు మనకు దొరకకపోవుటయే సంభవము 
కావచ్చును, ఆ దినమే మనకు దొరికి మనము వెనుకంజ 
వేయ: నారంభించినవో, మన నంన్క్బృతిని ఆ వికృత కాలము 
నకు నెట్టి వేసి యావత్‌ నృష్టియొక్క. శాపమునకు ప్యాత్రుల 
మగుదుము. ఒక ఉదాహారణ : చేశ చర్మితనుండి మహామ్మ 
దీయ యుగమును తుడిచివేయు న్యర్గ(పయత్న మునకు పూను 
కొంటిమేని, (పహంచమున సాటిలేని (బహ్మాండమైన ఢిల్లీ 

జామా మనీదు, ఆలిఘుర్‌ ముస్సిం సిశ్వని ద్యాలయము, (పపం 
చములోని న _వమపహోద్భుతముఅలో నొకటియగు ఆగా 
టాజ్‌ మహలు, మొగలుల కాలమున నిర్మింపబడిన ఢిల్లీ, 
అగా కోటలు._-ఇవన్నియు ఉన్నవను మాటయే మనము 
మరచిపోనలసి యుండును, ఆ దృష్టితో మన చర్మితను తిరుగ 
(వాసికొనవ లెను, ఈ పరస్పర కరన భావనల నుభ్య సరి 
యగు నిర్ణయము చేసికొనుటకు తగిన వాతావరణము మన 
కీపుడు లేనేలేదు. రెండు నెల'లై వచ్చిన దేశ స్వాతంత్ర్యము 
తన్నుదా రూపొండించుకొనుటలో కొట్టుమిట్టాడుచున్న డి. 
చివరకది వరూవము జొందనున్నదో "తెలియదు. ఈ విషయ 


కొ త విళందఏిదాంలయముల 187 
కే 


ములు నిర్ధారణ యగువరకును ఉన్న విశఏిద్యాలయములలో 
చేతనై న స గావించుకొనుచు, ఉత్పాహముతో 
అందు స్వాతం,త్యతత్వమును చొప్పించుచుండిన చాలును. 
ఇట్లు మనము సంపాదించగల అనుభవము నమయము వచ్చి 
నపుడు (కొ త్తవి విశ్వవిద్యాలయముల స్థా సావనకు సాయవడగలదు, 
కనుక కొ త్త పశ్వపిద్యాలయముల స్థాపనకు నిదాన 
ముతో గూడిన ఆలస్యము అవసరమని విద్యా వేత్తలు నిర్హ 
యింతురు గాక ! 
వారిజన్‌ : 2.114. 


గాంధీ Se ఆ౦ధ్రశాఖ 
సే టు బో సభ్యు లం 
అ ధ్య ములు: 
లీ మల్లవరపు వెంకటకృష్ణారావుగాప 
నంవాలన్‌ _ సభ్యత్వ కార్యదర్శి వ 


y ఎన్‌, రావూానంద్‌ గారు 


స భ్యు లు: 
ఎ, వి, నాగేశ్వర రావుగారు 
పీ, వి, ఎన్‌, మూ ర్తిరాజుగాత 
మకృవ్నదూత్‌ గారు 
లె 


లావగడ వ కాశ రాయుడుగాతు 
౧ ©) 


ర ఈ = 
Ce 


తి ఆర్‌, శె, అనంతలమ్మీగారు 


Ce Cer Car Cer Co Car Co 


పాతూరి నాగభాషణ రావుగారు 
(త తప్ప చారక్‌) 
ఎ. రామనాధంగారు 


నీ 
(CU 
(గ్రామ సేవక్‌) 


గాంధీ సాహిత్య ప్రచురశాలయవము 
(గాందీ స్మారకనిధి, ఆంధ్ర శాఖ) 
సలహానంఘస భ్యు లు 
అధ్య ములు: 
శ్రీ అయ్య బేవర కా భేశ్వర రావుగారు 
ఉపాధ్య మలు: 
ఆంధ్రపితామవా శ్రీ మాడపాటి హనుమంత రావ్రగారు 
కన్వీనరు: 
wu మల్లవరపు వెంకటకృష్లా రావుగారు 
సభ్యులు: 
ఎన్‌, రామానంద్‌ గారు 
మోటూరి సత్యనారాయణగారు 
"కాటూరి వెంక కుశ సర రావుగారు 
శతెన్నేటి విశ్వనాధముగారు 
కొడాలి అంజనేయులుగారు 


ప్‌, భానుమూ ర్తిగారు 


క్ర, కొండయ్యగారు 


గాంధీ సాహిత్య ప్రచురణశాలయము 


(హూ (ఈ 


Cop (6౫ Car Cer Co Cor (తా 


(గాందీ స్మారక ధి ఆంధ్ర శాఖ) 
సంవాదక్వవ రము 


ఆ ధ్య తంలు; 
శీ మల్లవరపు వంకటకృస్లా రావుగారు 
సంపాదకులు: 
తల్లాప్రగడ రామచంద్ర రావుగారు (క స్వీ న రు) 


"== 


చి డిము రి సత్యనారాయణ మూ దిగారు 
యె CD) శి యని 


స భ్యు లు: 
ఎన్‌, రామానంద్‌ గారు 
తలావ గడ వశకాశరాయుడుగారు 
0 టం ల 
శ్రా 
ముదుగంటి జగ్గన్న కొ (స్ర్రుగారు 
క్రొవ్విడి అంగ రాజుగారు 
© 
మూసికొండ నత్యనారాయణ శా స్రై, గారు 
నండూరి వెంక టకృష్ణ మా చార్యులుగారు 
ణ 


సామీ సత్య ప్ర కాళీ జీ ఉచానీ౯ా 


తెలుదులోనికిఅనువదింపీబడి 
గాంధీజీరచనలు 


* ఢిల్లీ దినచర్య 

* గా మతము 

మన గను పునర్ని రాణము 
నూతన విద్యావిభానము 

అంటొ దిన్‌ లాస్ట్‌ (సర్వోదయ, 
సర్వోదయ 

ఏ నన విజ్యావధంలో 

* నిర్గాణ కార్య కృమము 


అచ్చులో నున్నవి 


. వంచాయలతీ రాజ్యము 

. నహాకార సేద్యము 

| అన్స్ఫృశ్య తా నివారణ కార్యకర్తలకు 
ఆహింసాత శక్‌ సామ్య వాదము 


గాంధీ సాహిత్య ప్రచురకాలయవ 


(గాంధీ స్మారక నిధి, ఆం ధ్ర శాఖ) 


కాకినాడ 





Books by Gandhiji 


An Autobiography 7-00 
Delhi Diary 3-00 
Cent Percent Swadesi 1-50 
Hind Swaraj 0-50 
From Yervada Mandir 0-50 
Homage to the Departed 2-50 
Fos Pacifists 1-25 


Ashram Observances in Action 1-00. 
Bapu’s letters to Mira 3-00 


Bapu’s letters to Ashram Sisters 1-50 


Navjivan Publishing House 
AHMEDABAD 





